





మిసిమి 





"All that we are is the product of what we have" thought, 
is "We are what we think." — Dammapadgq. fg 


నో 


సంపుటి 6 జులె 1995 సంచిక 72 


సంపాదకుడు : రవీంద్రనాథ్‌ ఆలపాటి 


నిషయసూచక 
పత్రికా సన్మానము - ముట్నూరి కృష్ణారావు 
మనస్తత్వ శాస్త్రంలో వెలువడిన ... - డా, ఎస్‌. వి.ఎస్‌, రావు 
పదకోశాలు - నున కర్తవ్యాలు - చేకూరి రానూరాను 
రంగాజమ్మ సాక్షిగా ... - సత్తెనపల్లి రామమోహన్‌రావు 
తూర్పు పడనురల కలగలుపు - “మిసిమి” రచనల వర్క్‌షాప్‌ 
కావ్యజగత్తు - జిని. కృష్ణారావు 
ఆచార్యనాగార్హున- మధ్యనుక కారిక - ఎన్‌. రాజగోపాల రావు 


ముఖచిత్రం * Jami Twins 


ఈ చిత్రంలో జామి కనలలు ఒకే శక, రెండు రూపాలుగా నృత్యం చేయడం మనకు కన్పిస్తుంది. 
ఈ కవలల చిత్రం ఖగోఖశా స్త్రంలో “స్త్రీ “ట్ర సంబంధ చిహ్నం'గా పరిగణింపబడుతోంది 

చిత్రకారుడు : సేన్‌ రహ్మత్‌ అలి. వీరు బి.ఎ ఉత్తీర్ణుడయి, కాలేజీ ఆఫ్‌ ఫైన్స్స్‌ అండ్‌ ఆర్కి టెక్టర్‌; 
హైద్రాబాద్‌లో ఐదేళ్ళ శిక్షణ పొంది 1976లో డిప్లామా "న్‌ అప్టెడ్‌ ఆర్ట్‌ ర్ట్‌లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, 
20 సంవత్సరాలపాటు కమర్షియల్‌ ఆర్ట్స్‌ ఫీల్డ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాడు. ఈయన డిజైన్స్‌ 
U.K, U.S.A, Germany 'పరకూ చేరాయి. 

పెయింటింగ్‌ ఈయన ప్రత్యేక హాబీ. తైలవరంలో ఈయన చేసిన గింగ2౪లో ఉద్యోగపతి 
శ్ర జి. కిషన్‌రావు Lif8 52౭ Portrat ఎన్నదగినది. ఈయన పెయింటింగ్స్‌ పెక్కు Private Collections 
లో ఉన్నాయి. 








డా, జోనాస్‌ సాల్క్‌ 


పోలియో వ్యాధి నిరోధకాన్ని కనుగొన్న సుప్రసిద్ద | 
శాస్త్రవేత్త డా, జోనాస్‌ సాల్క్‌, 

డా. జోనాస్‌ సొళ్ళ్‌ 1914 అక్టోబర్‌ 28న న్యూయార్క్‌ |. 
పట్టణంలో జన్మించారు. వీరి తండ్రీ ఒక రెడిమేడ్‌ దుస్తుల | 
దుకాణంలో పనిచేసేవారు. డా, పొల్క్‌ 1939 లో డొన్నా! ' 
లిండ్సేను వివాహమాడారు, వీరికి ముగ్గురు కుమారులు ||, 
కలిగాక 1968లో విడాకులు తీసుకున్నారు. తరువాత | 
1970లో (ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసోకు ఒకప్పటి 
భార్యఐన (ఫ్రొాంకాంచ్‌ గిలాట్‌ను డా, సాల్క్‌ 
వివాహమాడారు, 


1950 దశకంలో డా. జోనాస్‌ సాల్క్‌. పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటిలో పనిచేశారు, ఇక్కడే ఆయన 
పోలియో వాక్సిన్‌ ను కనుగొని, అమెరికాలోసూక యావ(త్రపంచానికి అభిమాన పాత్రుడయ్యారు, 
20వ శతాబ్దపు మొదటి సగభాగంలో అమెరికాలో ఎంతో మంది పోలియో మహమ్మారి బారిన 
పడ్డారు. తత్ఫలితంగా ఎంతోమంది అంగవికలులయ్యారు. అమెరికాలో ‘పోలియో పేరు వింటేనే 
అందరూ భయపడే పరిస్టితి నెలకొంది. ఆ సవుయంలోనే పోలియో రోగ నిరోధకాన్ని 
కనుగొనేందుకు నడుంకట్టాడు డా, సాల్క్‌. ఆయన కృషి ఫలితంగా 1955 లో “పోలియో వాక్సిన్‌' 
అవతరించి, పోలియో వ్యాధిని నిరోధించడంలో అద్భుతంగా పనిచేసింది. 

“డా, సాల్క్‌ “పోలియో వాక్సిన్‌ ను కనుగొనడం వల్లనే ' ఆరోగ్యమన్నది అందరికీ జన్మహక్కు 
అని ఈతరం వారు తెలుసుకొన్నారు. అంతేగాకుండా వైద్యులు ఏ వ్యాధినైనా నిరో ధించేందుకు 
తగిన చికిత్సా విధానం గురించి ఆలోచించ గలుగుతున్నారు'” అని (శ్రీమతి జేన్‌ ఎస్‌, స్మిత్‌ తన 
“Patenting the Sun : Pollo, The Salk Vaccine and the Children of the 
baby boom" అన్న పుస్తకంలో పేర్కొన్నారు. 

డా, సౌల్ళ్‌ 1963 లో కాలిఫోర్నియాకు తన మకాం మార్చారు. అక్కడే లా జొల్టాలో ''సాల్క్‌ 
ఇనిస్టీట్యూట్‌ఫర్‌ బయోలాజికల్‌స్టడీస్‌'' అన్న సంప్టను స్థాపించారు. ఈ సంస్ట ఆర్థిక ఇబ్బందులను 
ఎదుర్కొంటూనే ఎంతోమంది (ప్రఖ్యాత సైంటిస్టులను ప్రపంచానికందించింది. 1984 వరకూ 
డా, సొల్క్‌ కాన్సర్‌ (0౬౧౦6౧ ముర్లిపుల్‌ స్పైరోసిస్‌ (Multiple Sclerosis) వంటి 
భయంకరమైన రోగాలను నిరోధించేందుకు ఎన్నో (ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. (ప్రస్తుతం 
(ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న “ఎయిడ్స్‌ (4|౧8) వ్యాధిని నిరోధించేందుకై 1986లో డా. 
సౌళ్ళ్‌ ' “ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ కార్ట్‌ బాడ్‌ ([MMUNe Response Corporation 
of Carlsbad)" అనే సంస్లను నెలకొల్పారు. ఈ సంస్థ ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా నిరో ధించలేక 
పోయినప్పటికీ, ఆ వ్యాధి(గ్రస్టులను ఇంకొంతకాలం జీవించేలా చేసే వాక్సిన్‌ను కనిపెట్టింది. డా. 
సాల్క్‌ ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వాక్సిన్‌ను తమ సంస ఖచ్చితంగా కనుగొంటుందనే 
ఆశాభావంతో ఉండేవారు. ''నేనెప్పటేకీ ఆశావాదినే' అని చెప్పుకునే డా. సొల్క్‌ 1995 జూన్‌ 

23 నతన80 ఏట లా జొల్లాలో కన్నుమూశారు. 








పత్రికా సన్మానము 
- ముట్నూరి కృష్ణారావు 


ఈ సన్మానము, ద్నిర్టకాలము నుండీ పనిచయుచున్న వను కారణమున కృష్ణాంధ్ర పత్రికల 
పేరున జరుపబడుచున్నను, తెలుగు పత్రికలన్నిటి శ్రేయము నుద్దేశించి సంకల్పింపబడినదని 
కార్యదర్శులు చెప్పినందున నా యనం గీకారము నుపసంహరించుకొంటిని ఇంతకు నీ సన్మానము 
కేవలము అభిమాన పూర్వకమైనదే కొని తెలుగు పత్రికల యభివృద్దికి సంతృప్తిచెంది 
చేయబడుచున్నది కాదనుట నిస్సంశయము. తెలుగు పత్రికలలో గొంతవజకు ఆంధ్ర పత్రిక 
తప్పు యిక నేవియు జీవకళకలిగి (ప్రవర్రమానములుగ లేవని చెప్పుట యనవసరము. తెలుగు 
పత్రికల హైన్యఫ్టితికి ప్రజలు బాధ్యులు కొరని మాత్రము చెప్పవలసి యున్నది. విద్యావంతులును, 
సంస్కారులును పత్రికా నిర్వహణమునకు బూనుకొనక పోవుటచేతనే పత్రికలకు దేశములో దగిన 
వ్యాప్తికాని పలుకుబడిగాని, లేకున్నవనుట నిజము. వైద్య శా,స్త్రమునందు సుశిక్షితులైన గాని 
డాక్టర్లు (ప్రాక్టీసు చేయుటకు యోగ్యత కలుగదు. న్యాయవాదులును వారి శాస్త్రమునందు కొంత 
పాండిత్యమును తర్చీయతును బొందినగాని వారికి పట్టాలు పుట్టవు. టీచర్లకు ఎల్‌:టీ శిక్షణము 
విధింపబడినది. కాని ఎడిటర్లగుటకు నెట్టి శిక్షణము అవసరము లేదు. ఒక అచ్చుకూటము, 
ఒక బేలు కాగితము, ఒక ఊటకలము సమకూడిన చాలును, పత్రికాధిపత్యము సిద్దించును. 
పత్రికా నిర్వహణము చాల బాధ్యతతో గూడిన కార్యము. భాషా(ప్రభుత్వము, రచనా కౌశలము, 
భావో ద్రేకము ఉన్న చాలవు. క్రమానుగతములైన సం(ప్రదాయములను, ధారావాహికములైన 
నురియొదలను గుర్తింపగల చరి త్రజ్ఞానము, ప్రజల నిజ మనోరధములను నిగూఢ చిత్త వృత్తులను 
బరీషీంసగల భావనాశక్తి, ప్రసంచ పరిణామ రీతులను బరికింసగల విశాల దృష్టి, దేశ భవితవ్యము 
నుపలక్షింపగల గంభీర విశ్వాసము, పత్రికాధిపతులు అలవరచుకొన దగిన లక్షణములు, 
వీనియన్నిటికంచెను గావలసీనది నిర్మలమైన సత్యనిరతి. ఈ లక్షణములు పత్రికా నిర్వాహకులలో 
జాలవటుకు గొరవడీ యుండుటచేతనే, తెలుగు పత్రికలు పొందదగినంత గౌరవమును బొందుట 
లేదని చెప్పినందుకు సోదర పత్రికాధిపతులు మన్నించెదరు గాక! 


పత్రికల యుపకృతితోబాటు, అపకృతిని గూడ దలచుకొనినప్పుడు ప త్రికావ్యాప్తీ తగినంతగ 
లేకపోయినదని చింతించుట కవకాశ ముండదు. ఇక్కాలమున ప్రజావబోధనమునకును, ప్రపంచ 
పరిజ్ఞానమునకును, సామాన్య విద్యా వ్యాపనమునకును, పత్రిక యొక సాధన వునుటకు 
సందియము లేదు. కాని ఛాయాతప న్యాయముగ, నీ మేళ్లనంటి కొన్ని కీళ్ళు కూడ గలవు, పత్రికా 
పఠనము మూలమున జ్ఞాన ప్రదమైన ఉద్లంథావలోకనము క్రమముగ మరుగగుచున్నదని విజ్ఞులకు 
దెలియని విషయము కాదు. (ప్రజలలో గ్రంథావలోకనమే చాల యరుదు. అక్షరాస్యు లే కొలది 
నిమిషములైనను మేధావులును, జ్ఞాన సంపన్నులును రచించిన ఉత్తమ (గ్రంథములను బఠింపక 
తాత్కాలిక వినోదమును గల్పించు పత్రికలను జదువు అభ్యాస మొకటి దేశమునందు 
వ్యాపించుచున్నది. కొందరు యువకులు బలవ, పుష్టి నిచ్చు భోజనమును మాని 
జిహ్వాచాపల్యమును బురికొల్పు కాఫీ హోటల్సునే శరణ్యముగ జేసుకొని అజ్మీర్షవ్యాధులకు 
లోనగుచున్నట్టు, ఆత్మోన్నతికిని, చిత్త సంస్కారమునకును తోడ్చడు ఉద్గంథ పఠనమునకు 
(బత్యామ్నాయముగ బుద్ది చాపల్య కరములగు పత్రికలను పారాయణము చేయుచుండుటచే చిత్త 
విభమణములకు లోనగుట సంభవించుచున్నది. పత్రికా పఠనము ప్రజలలో గొంత (ప్రబోధమునక్లు 


204 మిసిమి, జూలె 1995 


సాయపడుచున్నను, స్వతం(త్ర చింతనా పటిమను బురికొల్ప జాలక పర (ప్రత్యయనేయ బుద్దిని 
బలపరచుటకే యెక్కువగ నుపకరించుచున్నదని కూడ గొంచెము బరిశీలించిన తెలియగలదు 
పత్రికల యభి'ప్రాయములు సహితము (భమ (ప్రమాదములతో గూడిన వ్యక్తి గతాశయములే యని 
దెలిసికొనుటికు బదులు, అవి శిరసావహింపదగిన ప్రమాణ వాక్యములుగ జన సామాన్యము 
స్వీకరించుటకు దగు సందర్భ్వములు కల్పింపబడుచున్నవి. ప(తికలు (ప్రజాభిప్రాయ 
వ్యక్తీకరణమునకు బూనుకొనుచున్నట్గాక యపోహ వ్యాపించి యున్నది. (ప్రజాభిప్రాయ మనునది 
బాహ్యామున స్పష్టముగ న్నిర్లీతమై యుండు భావము కాదు. పత్రికాధిపతి తనయొక్కయో, తన 
పక్షము యొక్కయో, తాత్కాలిక నిర్ణయము సర్వజనామోదము బడయునట్టు చేయుటకు 
దాని (ప్రాశస్త్యమును స్వతంత్ర యుక్తులతో నిరూపించుటకు బదులు, దానిని ([బజలపై రుద్ది, 
వారు నమ్ముచున్న సిద్దాంతమదియేయను వ్యామోహమును గల్పించుట ప(త్రికా రచనా నైపుణ్యముగ 
నెంచబడుచున్నది. అర్చకుడు తన చేతితో చేసిన పసుపుముద్దను విఘ్నేశ్వరునిగ భావించి ధూప 
దీప నైవేద్యము లొసగునట్లు, పత్రికాధిపతులు స్వకీయాభిప్రాయములను ప్రజాభిప్రాయముగ 
(బతిష్టించి పత్రికలలో నూరేగించుట (పచారక ధర్మముగ విశ్వసింప బడుచున్నది. ఇది 
ప(తికలవలంబించుచున్న *“మెస్మరిజము'' పద్దతి. ఈ మెస్మరిజము మూలమున ప(త్రికా 
పాఠకులలో స్వతం(త్రాలోచనా శక్తీ కుంటుపడక తప్పుదు. 

ఇంతియ కాదు. పత్రికలు సర్వసావాన్యవుగ దేశములోని ఆయా పక్షవయుల 
నాశ్రయించుకొనియే (ప్రవర్తిబ్ఞుచున్న వనుట లోకవేద్యము. ఒక పక్షమునకే సంబంధించిన 
ష(త్రికయందు స్వపక్షమును బలపరచుట్టై న్యాయవాదులవలె సత్యమును మరుగుపరచి అబద్రమును 
స్పురింపజేయు పద్దతి యెక్కువగనో తక్కువగనో పత్రికాధిపతి యొక్క రచనా చమత్మృతిని 
బట్టి సహజముగ (ప్రయోగ్య మగుచున్నది. ఈ పద్దతిలో అర్జోక్తులు, అతిశయోక్తులు, కొన్ని 
సందర్భములలో అసత్యోక్తులు కూడ [బయోగింపబడుటచే సత్యహాని కలుగకుండ నుండ 
జాలదు. పత్రికా ప్రపంచమంతయు వెదకి జూచిన గాంధి మహాత్ముని ఒక ''యంగు ఇండియా”: 
తప్పు యీ రాజనీతి నుండి తప్పించుకొన గలిగిన పత్రిక యింకొకటి కలదా యని సంశయింప 
వలసి వచ్చుచున్నది. పాశ్చాత్య దేశవఎలలోని పత్రికా రాజములు మితిమీరి రాజ్య 
దురహంకారములను, జాతి ద్వేషములను బురికొల్సి గత యూరపియను మహా సంగ్రామమునకు 
గారణ భూతములయ్యెనని ఒక యాధునిక చరిత్రకారుడు వా(క్రుచ్చినప్పుడు పత్రికల యపకృతి 
aa యూహించుకొన వచ్చును మన దేశమునందు రాజకీయ పక్షభేదములు కేవలము 
రాజకియముగ నుండక, కుల కక్షలుగను, మత కలహములుగను, బరిణమించుటకు గొంతవణుకు 
దేశ పరిస్థితులు కారణము లైనను, పత్రికలకు గూడ నీ దుస్తితికి గొంత బాధ్యత కలదని ఒప్పుకొనక 
తప్పుదు. ఉత్తర హిందూ స్థానములో ఉర్జూ హిందీ పత్రికలే హిందూ మహమ్మదీయ కలహములకు 
హేతు భూతములని గవర్నమెంటువారు (ప్రకటించిన విషయములో గొంత సత్యము కలదు. 
మన ప్రాంతములలో కుల వైషమ్యములకు ప త్రికలెంతవలుకు గారణములో యోచించిన, పత్రికా 
(ప్రచార మీ దేశమునకు గూడ నెందుకు సంక్రమించినదా యని దేశ శ్రేయోభిలాషులు 
సంతాపపడవలసి యుండును. 


యూరపు అమెరికాలలో వలె పత్రికా (ప్రకటన మీ దేశములో నింకను వర్తక వ్యాపారముగ 
బరిణమించి యుండలేదు. పత్రికా ప్రకటనము పెద్ద మూలధనముతో వ్యాపారసరళిని నడిపిన, 
పత్రికకు ప్టిరత్వము లేదు. కాని ఆ పద్దతివలన పత్రికా స్వాతం[త్యముకు భంగకరములగు 
సందర్భములెన్నియో సంఘటించును. పత్రికలు ధనికులకు, షాహుకారులకు, పెట్టుబడిదారులకు, 


అమ్ముడు పోయిన యెడల నవి యెంతవణుకు (పబోపయోగకరములగుటకు అవకాశముకలదో 


మిసిమి, జులి 1995. 205 


యోచింపుడు పత్రికా సంపాదకుడు తన శుద్దాంతఃకరణ ప్రవృత్తిని బట్టి వ్యాఖ్యానము చేయుటకు 
వీలుండదు పత్రిక యజమానులను, రాజపోషకులను రంజింపజేయు ఇచ్చకపు వ్రాతలను 
(వ్రాయవలసి యుండును, ఇటీవల స్వదేశ సంస్టానాధీశుల చేతులలో బడిన పత్రికలు కొన్ని తమ 
తొల్లీింటి స్వాతం[త్ర్యమును గోలుపోయి, కూలికెట్టి (వ్రాతలను బబకటించుచున్నవియు 
లోకమెరుగనిది కాదు వంగ దేశములో గొన్ని బంగాళీ పత్రికలు గవర్నమెంటు సబ్సిడీకి లోబడి 
యాత్మ గౌరవమును నష్టవెొనర్చ్భుకొనినవి వివిధ సంఘములవారు వారి వారి (ప్రత్యేక 
'ప్రయోజనముల కొటుకు వేరు వేరు పత్రికలను బెట్టుకొనిన బెట్టుకొందురు గాక! కాని బయట 
(ప్రజల పేరున నడుపునట్లు (ప్రకటించుచు, రహస్యముగ ఏ ధనాఢ్యులకో, ఏ జమీందారులకో ఏ 
సంస్థానాధీశులకో అమ్ముడు పోవుట మాత్రము విచారకరము అట్టి పరిస్థితు లీ దేశమునకు గూడ 
(క్రమముగ సం(క్రమింప నారంభించుటచే నీ విషయమును సూచించవలసి వచ్చుచున్నది. 

స్వతం(త్రులైన పత్రికాధిపతుల చేతులలో నున్నప్పుడే, స్వాతంత్ర్య భంగకరములగు సందర్భము 
లెన్నియో సంఘటించుచుండును ఒకమారు పత్రికా కార్యాలయమునకు వచ్చి అక్కడకు జేరు 
ఉత్తర (ప్రత్యుత్తరవులను బరీక్షించిన వీని యాంతర్యవు తెలియగలదు. “నా లేఖను 
(బకటీంచనందున నా పేరును చందాదారుల పట్టినుండి కొట్టివేయుడు'' అను ఉత్తరములు చాల 
తరచుగ వచ్చుచుండును ''మా సంఘమునకు [బతికూలమైన జాబులను (బకటించుచున్నందున 
మా సాంఘికులచే మీ పత్రికను బహిష్కరింపజేసెద' 'మని బెదరించుచు వ్రాయువారు కలరు 

ధనాధిక్యత చేతనో, స్వసంఘాభిమానము చేతనో పలుకుబడి గల ఒక (ప్రముఖుని చర్యలను 
ఖండించవలసిన ,అవసరమున్నను, అట్లు చసన పత్రికకు (బజలలో బలుకుబడిపోయి, 
చందాదారులు తగ్గెదరేమోయని బెదరు ఒకవైపు, ఏ విలేఖకుని వ్యాసమో (ప్రకటన్నార్హము 
గాకపోయినను దానిని ముద్రించకపోయిన వాని యాదరణ పోవునేమో యను జంకు ఇంకొక 
(ప్రక, లోపల నిష్టము లేకపోయినను బయటకు ఒక యధికారినో, ఒక (ప్రముఖునో, ఒక ధనికునో, 
(బశంసంచుచు (వాసి వెప్పుబడయవలయునను స్తోత్రాభిలాష యింకొక దిక్కున, ఎంత 
రోషముతో, ఎంత మోటుగ దిట్టుచు వ్రాసిన ప్రజలు తమ ధైర్య సాహసములను అంత 
మెచ్చుకొనెదరను కీర్తి కాంక్ష ఇంకొక చక్కిని, స్వాభివూనము చేతనో, స్వపక్షవును 
సమర్టించుటయందో, విపక్షమును ఖండించుటులోనో కేవల మనాలోచితముగ శమ దమములను 
వీడి భావో (ద్రేకమునకు లోనగు చిత్త వికారము ఒక వంకను, పత్రికా ధిపతులను భాధించుచుండు 
విషయములని వారిలో గొంతమందికైనను అనుభవైక వేద్యములు 


ఇదంతయు నిట్టుండ, పత్రికలలోని అడ్వర్లయిజుమెంటులు కూడ బతత్రికాధిపతులను 
బాధించు విషయములలో నొకటి పత్రికలు ఏ యర్జాకలితోనైన బ్రతుకుటకు (ప్రకటనలే 
ఆధారములను సంగతి యెల్లరెరిగిన విషయము. వర్తక వ్యాపారములందు (బ్రకటనము నవీన 
విధానములలో నొకటి (ప్రజల దృష్టి నెటులైన నాకర్షించి తమ వస్తువులను గొనునట్టు చేయుటయే 
వాని లక్ష్యము. ఇందు నిమిత్తము (ప్రకటనదారులు తమ వస్తువుల (ప్రశస్త మును వర్ణించుటకు 
గావ్య చతురత నంతను జూపెదరు ఎట్టి యతిశయోక్తులను వ్రాయుటక్రైనను జంకరు. 
కృ(త్రిమములైన యోగ్యతా పత్రములను బ్రకటించుటకు వెనుదీయగు ముఖ్యముగ నీ దేశములో 
నే పరిశ్రమయు అభివృద్దిలో లేకపోయినను జొషధముల వ్యాపార వుతిశయించినది. వీనిలో నేవి 
మోసమో, ఏవి గుణము గలవియో, పత్రికాధిపతులు విచక్షణ చేయలేరు కాని ఈ (ప్రకటనలు 
చాలవరకు కేవలము ప్రజలను భ్రమింపజేయుటకు అతిశయోక్తులతో వర్ణింపబడునను సంగతి 
తెలియనది కాదు. కొన్ని సందర్భములలో వీని భాష జుగుప్పాకరముగ నుండుటయు కద్దు. కవులు 


206 _మిసీమి, జులై 1995 


గ్రంథకర్తల వంటి సంస్కారులే యెట్టి మోమోటమియు లేక తమ రచనలను గూర్చి 
అతిశయోక్తులతో వర్ణించి (ప్రకటించుకొనుచున్నప్పుడు జౌషధాలవారు దేవాదిదేవుల పేర్లతో, 
పురాణోతిహాసాలంకారములతో, చిత్ర విచిత్ర రీతుల వర్షించి, ప్రజల విశ్వాసము నాకర్షింప 
గడంగుటలో నాళ్ళర్యము లేదు. గాంధీ మహాత్ముని “యంగు ఇండియా”! లో వలె నీ 
యడ్వర్లయిజుమెంటులను బూర్తిగ విసర్ణించుటయే సర్వోత్తమమైన పద్దతి, కాని యీ పద్దతి 
నవలంబించిన ప(త్రికలన్నియు వబ్తాలపడక తప్పవు. ఈ ప్రకటనలలో నే గ్రంథములు 
పఠన్నారములో, ఏ కంపెనీలు మోసములో, ఏ మందులు కృ(త్రిమములో, విచక్షణ చేయుట 
కష్టసాధ్యము. ఇట్టనుటచే నీ విషయములో బ(త్రికాధిపతుల కెట్టి బాధ్యతయు లేదని గాదు. 
పత్రికల యపకృతులలో, అడ్వర్హయిజుమెంటుల బాధ యొకటి యని సూచించుటకే యీ 
విషయము తెలుపబడినది. ఇక రవీంద్రుని వంటి రసభోగి పత్రికలను క్రీగంటనైన జూడడనిన 
ఆళ్యర్యపడవలసిన పని లేదు. 

ఈ యపచారము లనివార్యములు కావు. పత్రికాధిపతులు తమ బాధ్యతను గుర్తించిన కొలదీ, 
అధికారులును, సంస్కారులును, పత్రికా నిర్వహణమునకు బూనుకొనినకొలదీ దేశములోని 
రాజకీయ సాంఘిక పరిస్థితులు పరిష్మ్కతములై (ప్రజాశక్తి జాగరితమైన కొలదీ, పత్రికల పలుకుబడి, 
వశీకరణశక్తి స్వాతంత్ర్య దీప్తి హెచ్చునేకాని తగ్గనేరవు (ప్రస్తుతము దేశమునందు (ప్రతికూల 
పరిస్థితుల ధికముగ నున్నందున తక్కిన సంస్థల వలెనే పత్రికా సంస్టయు గొంత వికృత రూపమును 
దాల్ఫి యున్నది. స్వాతం త్రమే పత్రికలకు బ్రాణము. స్వాతంత్ర్య సంస్థాపనమే పత్రికల లక్ష్యము 
(ప్రతి వ్యక్తియందు, (ప్రతి సంఘమునందు, ప్రతి జాతియందు స్వాతంత్ర్య బీజములను వెదజల్ల 
నారంభించినపుడు, ఆరంభ దశలో సమన్వయము కుదరక దేశ సంక్షో భము కలుగుట సహజము 
దేశమునందు ని(ద్రాణములై యున్న శక్తులొక్క మారుగ విజృంభించుట తోడనే ప్రతి వ్యక్తియు 
తన హక్కులను బ్రతిస్టింప గోరును. ప్రతి సంఘము ఉన్నత స్థానము నాక్రమింప జూచును ప్రతి 
జాతియు తన సంపూర్ణ శక్తిని (బకటింప నభిలషించును అంతట (ప్రాత బాటలకు కట్టుబడిన 
పూర్వాచార పరాయణులీ సంచలనమును జూచి భీతిల్టుట సహజము వారి నిరోధమే కులకక్షలకు 
సంఘ వైషమ్యములకు గారణమగును ప్రభుత్వాధికారులును ఆగ్రహ వివళులై కఠిన శాసనములకు 
గడరెదరు. దీనికి ఫలితముగ రాజ[ద్రోహము, విప్ట్రవకరములైన ఉద్యమములును, బయల్వెడలును 
వెనుకటి పూజలు, విధేయతలు, గౌరవములు నిలువనేరవు (కొత్త భావములు 
రుంరటూమారుతముల వలె వీచి భయంకర రూపము దాల్ఫును. ప్రాత కల్టుడవలులు 
కూలిపోవును. వెనుకటి యధికారములు భగ్నము లగును. ఎక్కడ జూచినను అశాంతి, అసంతృప్తి, 
అసహనము, వ్యాకులత, ఉద్వేగము బహిర్గతములగును సంఘములో నెక్కడను స్టిరత్వమును 
స్టమితతయు నున్నట్లు కన్సట్టుదు. ఏ (ప్రతిఘాతమునకో నిద్రాభంగము చెంది బెదరిన మనుజుడు 
ఇటు అటు పరుగిడునట్టు సంఘ మొక్కమారుగ జాగరిత మగుటచే అధికార ధిక్కారము, 
శాసనాతిక్రమణము, విద్రోహము, విద్వేషము, మొదలగు సంక్షోభ తరంగములు బయల్వెడలుట 
సహజము. ప్రాతక్రొత్తల కలయిక, తూర్పు పడమరల రాపిడి, వ్యష్టి సమిష్ట్రుల సంఘర్షణ, పొలక 
పాల్యుల వైరుధ్యము, దేశమున అపూర్వమైన అల్లకల్గో లమును గలిగించుచున్నవి దేశమంతయు 
నడుగంట గదలిపోవుచున్నది భరత ఖండములో గదలని ప్రాంతము లేదు పరివర్తనము నొందని 
జీవన ప్రకరణము లేదు. సర్వ విషయముల యందును తీక్ష ప్రచండ సమస్య లెదుర్కొనుచున్నవి. 
ఆత్మ విస్తృతి ప్లొందిన దేశమగుటచే నీ సమస్య లత్యంత గహనము లగుచున్నవి. ఒక వైపున 
దేశముయొక్క చిరంతన సభ్యతాస్వరూపము నన్వేషించవలసి యున్నది ఇంకొక ప్రక్కను భారత 


మిసిమి, జులై 1995 207 


జాతీయ సమ్మేళనమును నిరూపించి, తత్సిద్దికి సాధన విధానములను గనుగొనవలసి యున్నది, 
అనైక్యము నుండీ య్రైక్యము, వైష్యమముల నుండి సామరస్యము, అశక్తత నుండి సంఘటనా శక్తీ, 
అంధత్వము నుండి జ్ఞాన ప్రతిభ అభివ్యక్తము సేయుటయెట్టు? రవీంద్రుని వంటి కవిపుంగవులు, 
అరవిందుని వంటి జ్ఞానయోగులు, గాంధి మహాత్ముని వంటి కర్మవీరులు, జగదీశ ఛం(ద్ర 
బోసునివంటి (ప్రకృతి వైజ్ఞానికులు ఈ జాతీయ సాగర మథనమునకు బూనుకొనినారు. భారత 
సామ్రాజ్య లక్ష్మి రేపో మాపో తన నిండు కళలతో బ్రత్యక్షమగుచున్నది.! ఆ మహోదయము 
ఒక్క భారతవర్గమునకే కాక జగత్తునకంతకును గల్యాణదాయకమై వెలయ గలదు. ఇది కవుల 
వాసంతిక స్వప్పము కాదు. పత్రికల అతిశయోక్తియు గాదు. ఇది కేవలము ప్రకృతి పొందుచున్న 
నూతన విలసనము, ఈశ్వర విధానోద్దిష్టమైన విశ్వ పరిణానుము. కానియెడల నీ కదలికకు, ఈ 
కలహములకు, ఈ విద్రోహములకు, ఈ యావేదనలకు, అర్హము లేదు, ప్రయోజనము లేదు, 
సాఫల్యము లేదు. ఉష్యకాలము ముందు చీకట్లు దట్టమగును వర్షపాతము ముందు గా లిదుమారము 
రేగును. బీజోత్పత్తి ముందు గడ్డ విరుగును ఫలసిద్ది ముందు కుసుమదళములు వాడి రాలిపోవును. 
శిశూదయము ముందు తల్లి ప్రసవవేదన నొందును. అట్టే నూతన భారత జాతీయావతరణమునో 
నేడు దేశములోని (ప్రతి సంఘము ఆవేదన నొందుచున్నది. ఆ యావేదనయే రా జ్యాంగమునందు 
స్వరాజ్యాందోళనము ఆ యావేదనయే సంఘమునందు వర్ణవైషమవ్యుము. ఆ యావేదనయే 
మతముల యంతఃకలహము. ఆ యావేదనయే పత్రికల యపకృతి వసంతబుతు సమాగమమున 
చెట్ల యాకులు రాలిపోవున ట్రీయపచారములన్నియు రాలిపోగలవు ఆత్మజ్ఞాన విలసితమైన, 
సృజనశక్తి భరితమైన, వివిధ కళాలంకృతమైన, సర్వాంగ సుందరమైన, జగత్క్మల్యాణదాయకమైన, 
ఏక భారత జాతీయ సంస్థాపనమను అతీతధ్యేయమే సన్నిహిత క్లిష్ట పరిస్టితు లందు వ్యక్తమగుచున్న 
(ప్రతి స్పర్ణయందును, ప్రతి యపచారమునందును, (ప్రతి తిరుగుబాటునందును, అంతర్గతముగ, 
అట్టడుగున, స్పందించుచున్న ప్రాణశక్తియని హృదయస్థ్రము చేసికొనిన, నీ వార్తాపత్రిక లీ 
సంకటావస్టనుండి బయల్పడి, (బ్రజావళిని ఆనంద వారినిధి నోలలాడించు భారత జాతీయ 
కల్యాణ మహోత్సవాహ్వాన ప త్రికలై వెలయగలవు ఈ సన్మానము తెలుగు పత్రికల కట్టి యాశీర్వాద 
బలము నొసగు గాక! 
స్స (మోగుచున్నది విశ్వమోహన లోక క 
భ్యాణ తం త్రీముక్త గానరవము 
కదలుచున్నవి దేశగర్చ గర్భిత జీవ 
నోదార ఖనులెల్ల పాదు కదలి 
ధ్వనియించె గగనంబు ధా (త్రీజన స్వర్ణ 
యుగ సమాహ్వాన యోగ మనుచు 
ఓలగం బున్నవి ఉర్వి నేలెడు తప 
శ్శక్తి సంతతు లెల్ల సం(భముమున 


ఈ లయాకృతిలోన దా నే మహస్సు 
వెడలునో చూడగల్లు సంవిత్వ గరిమ 
తెచ్చుకో లేరు కాబోలు తెలుగువారు 
అలముకొన్నట్టి యోగ మాయాత్మ జేసి! 
కృష్ణా పత్రిక, సెప్టెంబరు 7వ తేది, 1929 సం॥ 


మనస్తత్త్వశాస్త్రంలో 
వెలువడిన ఏంత సిద్దాంతం 


_ డా. ఎస్‌.ని.ఎస్‌. రావు 


(BOUNDARIES IN THE MIND - A new psychology of personality -Earnest 
Hartmann, Basic Books, Harper Collins Publishing House, USA, 1991, pp, 274) 


ఇతర విషయాల్లో ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా బుద్దిజీవులందణు విశ్వవ్యాప్తంగా 
కవులను, కళాకారులను, సృజనాత్మక శక్తిగల (ప్రతిభావంతులను ఉన్నత వ్యక్తులని భావించి 
గౌరవిస్తారు. పాశ్చాత్య తత్త (వేత్తలలో అగ్రగణ్యుడైన 2 రసదృష్టి మానవ మేధస్సుకు చెందిన 
విలక్షణమైన శక్తి (౧౭౧21 62t8gంగy) పై ఆధారపడి యుంటుందని (ప్రతిపాదించాడు. భారతీయ 
అలంకారికుల పరిభాషలో దీన్ని జన్మతః సం(క్రమించిన 'వాసని అన్నారు పాతికేళ్ల (క్రితం ఆధునిక 
జర్మను కవి రెల్కేను గూర్చి చదువుతున్నప్పుడు కళాకారుడు మానవజాతి పరిణామక్రమంలో 
ముందుగా జన్మించిన అపూర్వవ్యక్తి అని రిల్మే అన్నట్లు జ్ఞాపకం. కాని యిటీవల Hartmann 
రచించిన Boundaries in the mind అనే (గంథం సర్వకాలీనమైన పై అభిప్రాయాన్ని 
చర్చనీయాంశంగా నిర్దేశిస్తుంది. కళాకారులు ఉన్నతవ్యక్తులు కాదుగదా బాల్యావస్టలో పెరుగుదల 
నిల్చిపోయిన అల్పసంఖ్యాకులని (9140166 individuals) సూచిస్తుంది. మనస్తత్వశా,స్త్రంలో 
యిటీవల జరుగుతున్న పరిశోధనలు, ఆశ్చర్యకరమైన సిద్దాంతాలు మేధావులందటు తెలుసుకోవడం 
చాలా అవసరం. 


Hartmann అమెరికాలో TUft5 యూనివర్సిటీ వైద్యసంస్టలో కృషిచేస్తున్న వైజ్ఞానికుడు 
సుఖని(ద్రలోపించి తరచుగా కలలు ముఖ్యంగా పీడకలల వల్ల వైద్యసహాయం అర్ధించిన వ్యక్తులు 
అతని గవేషణకు ఆలంబనం. ఈ తరహా జనంలో గోచరించే సామాన్యలక్షణం భావశబలత. 
ఆత్మవిశ్వాసం, నిగ్రహం లోపించడం ఒంటరితనానికి బదులు కలుపుగోలుతనం. తవు 
బాల్యావస్టను గూర్చి చిన్ననాటి జ్ఞాపకాలను గూర్చి మమకారం. సున్నితహృదయులు. సెక్సు 
విషయంలో కూడ నిజమైన అనురాగానికి ప్రాకులాడడం. దాపరికం ఎరుగని అమాయకులు 
కాబట్టే చాలా యిబ్బందులకు కూడ జీవితంలో గురి అవుతారు. కాని వీరిలో చాలామంది కవులు, 
కళాకారులు, నిస్వార్దపరులు, సంఘసేవకులు Hartmann వీరిని 'thin' people 
(ఆర్రహృదయులు) అని భావించి యిందుకు వ్యతిరేకమైన లక్షణాలు గల 111016 people 
(దృఢచిత్తులు) మనో ప్రవృత్తిని వివరించేడు. వీరికి కలలు రావడం చాలా అరుదు. వచ్చినా క్షణంలో 
మరచిపోతారు. తమ బాల్యాన్ని గూర్చి వీరికి ఆలోచన శూన్యం స్నేహం కోసం తహతహలాడరు 
నిశ్చల చిత్తులు. తమ విశ్వాసాల గూర్చి లక్ష్యాలను గూర్చి పునరాలోచనకు ఆస్కారమే ఉండదు- 
చాలామంది నూటికి నూరుపాళ్లు స్వార్థపరులు వీరిలో హెచ్చుమంది వ్యాపారస్తులు, లాయర్లు 
ఇంజనీర్లు యిత్యాదులు. కళాభిరుచి దాదాపు మృగ్యం. సాంఘిక దృష్టి కూడ అత్యల్పం నిద్ర 
విషయంలో వీరికీ సమస్య లేర్పడవచ్చును గాని శారీరకమైన యితర కారణాలనన్వేషించాలంటాడు 
Hartmann అయితే ఏ వ్యక్తిని యీ రెండు (గ్రూపుల లోకి ఖచ్చితంగా కేటాయించడం సాధ్యంకాదు. 
జనబాహుళ్యంలో యీ విభజనకతీతమైన వ్యక్తులను చూస్తాం. వైజ్ఞానికుల్లోనే రెండురకాల వ్యక్తులు 
కనపడతారు. ప్రతివ్యక్తిలోనూ ఆంతరంగిక సంఘర్షణ సర్వసామాన్యం. ఉదాహరణకు HartMann 
తన గ్రంథంలోనే దృఢచిత్తులే అసాధారణ పరిస్థితులలో తమ మనోబలం కోల్పోవడం, బలహీనులే 


మిసిమి, జులె 1995 209 


అవాంతర పరిస్థితులను గట్టెక్కడం గూర్చి ప్రస్తావించాడు 618! సిద్దాంతం ద్వారా కొందటు 
వ్యక్తులను మనం అర్దం చేసుకోవచ్చు. Hartmann సిద్దాంతం కూడ అతిక్లిష్టమైన మానవ (ప్రకృతిని 
అర్ధం చేసుకోవడానికి సలిపిన ప్రయత్నమే (ఫ్రాయిడ్‌ 1॥4, 68౦, $uper-egం వంటి అంతస్తులను 
ప్రతిపాదించినా యీ సరిహద్దులు అభేద్యమైనవి కావని వీటిని గూర్చి వైజ్ఞానిక ప్రయోగాలు 
అవసరమని భావించాడు 


Hartmann సిద్దాంతాన్ని చర్చించేముందు క్లుప్తంగా వునస్తత్వశా(స్త్రంపై (ప్రాచీనుల 
అభిప్రాయాలు, ఆధునిక ప్రయోగాలపై పర్యావలోకనం లాభదాయకం గత శతాబ్దంలో Wundt, 
Ebbinghans వంటి వైజ్ఞానికులతో శాస్త్రీయ పరిశోధన ప్రారంభమైంది. ఫ్రాయిడ్‌ సిద్దాంతం, 
స్వప్నావస్ట్రపై అతని వ్యాసాలు బుద్దిజీవులందరికీ పరిచితమే అగాధమైన ౮౦౦౧8౦10౪8 విభాగం 
కూడ మానవ (ప్రవర్తనను న్మిరయించవచ్చనీ సెక్సు వాంఛ (ప్రబలమైనదని ఫ్రాయిడ్‌ భావన. యుంగ్‌ 
(౮౪౧౩) మానవ స్వభావాన్ని Introvert అనీ Extrovert అనీ విభజించాడు సుప్రసిద్ద అమెరికను 
తత్త్వవేత్త WIllIam Jame ఆర్రహృదయులను, ఆదర్శవాదులను వంద ఏళ్ళ క్రితమే గుర్తించాడు 
వున దార్శనికులలో సాంఖ్యులు ఇం(ద్రియాలు, అహంకారం, బుద్ది, మనస్సు యిత్యాదులు 
పరిణామ (క్రమంలో ఉద్భవిస్తాయన్నారు కాని చాలవరకు భారతీయ వేదాంతం త్రిగుణాత్మకమైనది 
మానవ స్వభావాన్ని మూడుగుణాల నిష్పత్తి ద్వారా అర్థం చేసుకునేందుకు యత్నించారు. 
రజోగుణం అరిష్టదాయకం అన్నారు మనస్సును గూర్చి వేదాంతులు (ప్రవచించిన యింకొక 
ఊహాశిల్పం (౧04౭1) అన్నకోశం వంటి పొరలను గూర్చి వివరిస్తుంది ఏకంగా నాడీమండలాన్ని 
అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యం అంటుంది యోగసిద్దాంతం. మానవ స్వభావానికి చర్యలకు 
జన్మతః సంక్రమించిన మనస్తత్త $మా లేక పోషణ, స్వీయానుభూతి, కాలధర్మం కారణాలా అని 
ఎంతైనా చర్చించవచ్చు ఏది ఎలాగైనా యీనాడు మనస్తత్త్వశా (స్రానికి అమెరికాలో విపరీతమైన 
గౌరవం ఆసక్తి లభించేయి అందుకు గల కారణాలు తేలికా ఊహించవచ్చు యాంత్రిక యుగంలో 
జీవితం అర్ధరహితం కావడం నుండి సైకియాట్రిస్ట్రులకు పిచ్చాస్ప[(తులకు గిరాకీ పెరిగింది. 
అదీకాకుండా యీనాడు మన యువతరాన్ని ఆకర్షిస్తున్న Management అనే సరిక్రొత్త శా 'స్రానికి 
మనస్తత్వ శాస్త్రం పునాది లాంటిది (శ్రమ జీవులకు తక్కువ వేతనా లిచ్చి ఎక్కువ పనిచేయించుకొని 
లాభాలు పొందడానికి వారి మనస్తత్వాన్ని అర్దం చేసుకోవడం అవసరం. అదేవిధంగా వ్యాపార 
(ప్రకటనల ద్వారా సామాన్య (ప్రజానీకాన్ని మభ్యపెట్టి అవసరం అనవసరం అనే విచక్షణ లేకుండా 
తమ సరుకుల నమ్ముకోవడానికి ధనికవర్గం అన్నిమార్గాలను అన్వేషిస్తుంది. Management అంటే 
కర్రపెత్తనం, వ్యాపారస్థులకు విశ్వాసపాత్రులైన సేవకులై వాళ్లకి అధికలాభాలార్దించడం MBA” 
బాధ్యత మనస్తత్వశాస్త్రం నిరుపయోగమని నా అభిమతం కాదు మానసికరోగుల చికిత్సకు 
చాలా అవసరం. విద్యాబోధన (E210౧) వంటి రంగాల్లో సైకా లజీకి ప్రముఖ స్థానం ఉంది 
కాని యీనాడు కేపిటలిస్టు సమాజంలో వ్యాపారస్తులకు, రాజకీయనాయకులకే ఎక్కువగా 
ఉపయోగపడుతోంది. 


(ప్రస్తుతం Hartmann (గంధం పరిశీలించడం అవసరం కలలను గూర్చి ముఖ్యంగా పీడకలలను 
గూర్చి తన సలహా నర్జించిన వ్యక్తులను సర్వసామాన్యముగా మనోవైకల్యాన్ని గుర్తించడానికి 
అవసరమైన పరీక్షలనన్నిటినీ కొనసాగించక 110% and thin అని తానూహించిన సిద్దాంతాన్ని 
నిరూపించడానికి వైజ్ఞానిక సాధనాలనన్నిటినీ వినియోగించాడు 081-111 (Diagnostic 
and Statistical model of Mental Disorder) టెక్నిక్‌ వల్ల ప్రయోజనం లేకపోయింది. తన 
పషంట్లు సున్నిత హృదయులని మా(త్రమే (గ్రహాంచగలిగెడు ROhrsChach కార్డులు వైరా ని 
ఫలితాన్ని యివ్వలేదు గత ఏభయి ఏళ్లనుండి అమెరికా కెనడా దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్న 


MMP! (Minnesota Multiphasic Personality Inventory) పరీక్ష కూడా ఆశించిన ఫలితాన్ని 








జ్‌ ఆ మిసిమి, జులె 1995 





అందజేయలేకపోయింది. అందువల్ల 145 (ప్రశ్నలతో తానే స్వయంగా వారి మనస్తత్తా (న్ని 
కనుక్కునేందుకు (ప్రయత్నించాడు. తన విభజనకు అనువైన (ప్రతినిధులను 20 మందిని చెరో 
గ్రూపులోను ఎన్నుకొని దృఢచిత్తులకు ఆర్రహృదయులకు గల వ్యత్యాసాన్ని పరిశో ధించాడు 
తన సిద్దాంతానికి బలమైన ఆధారం లభించింది ౧ ఆ 0001 స్టాయిలో కలలు రావడానికీ 
భావశబలతకు అనుబంధం (Correlation) కనిపించినా గణితశాస్త్రం యా (ప్రయోగాన్ని 
అంగీకరిస్తుందా అని నా సందేహం ఈ రెండు (గ్రూపుల సగటు వయస్సులో తేడా ఉంది 
(51/36). (స్త్రీలు, పురుషులు సంఖ్యలో వ్యత్యాసం అత్యధికం (6/17). (స్మైల మనస్తత్వమే 
వేరని వైజ్ఞానికుల నమ్మకం ఇరవై మందితో పరిశోధన సాధారణంగా విశ్శ్వసనీయం కాదు, 
అయినప్పటికి Hartmann యితర ఆధారాలు ఎన్నిటినో సేకరించాడు. ఇటేవల నిద్రావస్టను 
REM ని అనీ (Rapid Eye Movement), Non-REM నిద్ర అనీ శాస్త్రజ్ఞులు విభజించారు. 
REM నిద్రలోనే కలలు కనడం సహజం. 1985లో 1/21300 కనుగొన్న PIPS (Phasic 
integrated Potentials) అనే భౌతిక చిహ్నాలు Polysomnogram technique ద్వారా 
పరీక్షిస్తే భావుకులకూ, దృఢచిత్తులకూ గల భేదం స్సుటంగా కనపడింది. మెదడులో 
Nor-ephinephrine వంటి రసాయన పదార్థాలు లోపించడం కారణం కావచ్చును. అదే విధంగా 
అతిశీతలాన్నీ తాపాన్నీ శరీరం గుర్తించగల శక్తిలో కూడా యీ thick and thin వ్యక్తులలో 0 01 
డీ[గీ మేరకు వ్యత్యాసం కనపడింది. చర్మంలో విద్యుత్రువాహనిరోధక శక్తిని (౬160110! 
Conductance) కూడ Hartmann తన సిద్దాంతాన్ని నిరూపించడానికి ఉపయోగించుకున్నాడు. 
తదనంతరం యీ సరిహద్దులు శాశ్వతం కావన్నాడు. వీటిపై పనిచేసే C06౧8 వంటి రసాయన 
పదార్హాలకు కొందరు మేధావులు, కళాకారులు అలవాటుపడడం చాన్నాళ్ల నుండి ఉన్నా 150 
చాలా ప్రమాదకరమైన పరిస్టితులకు దారితీసింది. 


Hartmann కలలపై జరిపిన పరిశోధన కాదు మేధావులకు యీ (గ్రంథం ద్వారా వెలువడిన 
ఫలితం. కళాకారులకు సామాన్యమానవులకు గల వ్యత్యాసం Brain Structure లోనే ఉండవచ్చనే 
Hartmann ప్రతిపాదన ముఖ్యాంశం. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఆధునిక కంప్యూటర్లను 
మించిన మానవ మేధస్సులో 1000 నుండి 5000 కోట్ల నాడులు ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల 
అంచనా. ఇన్ని నరాల మధ్య గల 1000 కోట్లు 1౧2869 మానవ శరీరాన్ని శాసిస్తాయి. ఈ లింకులు 
బాల్యంలో 5 నుండి 15 సంవత్సరాల పెరుగుదలలో తగ్గుతూ వస్తాయని వైజ్ఞానిక ప్రయోగాల 
ద్వారా బుజువైంది. అంటే వయస్సు పెరిగినకొద్దీ మెదడులో ద్రవస్రితి నుండి ఘనీభవించిన 
స్టితి ఏర్పడుతుంది అన్నమాట. కళాకారులు, సంఘసేవకులు, ఆదర్శవాదులు బాల్యావస్టలో 
నిల్ఫిపోయిన (Arrested Physical Growth) అల్ప సంభ్యాకులని భావించాలి. గ్రంథం చిట్టచివర 
Hartmann (ప్రస్తావించిన ఆధునిక మనస్తత్తశా(స్త, పరిశోధనల గూర్చి విద్యావంతులు ముఖ్యంగా 
వైజ్ఞానికులు తెలుసుకోవడం చాలా అవసరం. G. Edelman అనే శాస్త్రజ్ఞుడు 1989లోనే A 
Biological Theory of Consciousness అనే సిద్దాంతాన్ని (ప్రతిపాదించినట్లు కనపడుతుంది. 


చివరవాటగా Hartmann సిద్దాంతం వున సమాజానికి వర్తిస్తుందా అని కూడా 
ఆలోచించాలి నిజమైన కళాకారులనూ, ఆ(ర్హహృదయులనూ మన మధ్య గుర్తించడం కష్టం 
అభివృద్ది చెందిన దేశాల్లో మనః ప్రవృత్తిని బట్టీ అభిరుచులను బట్టీ వారి వారి వృత్తులను 
న్మిరయించుకునేందుకు అవకాశాలు లభిస్తాయి డొనేషన్లు కట్టి కాలేజీల్ళ్‌ చేరే డాక్షర్లు, ఇంజనీర్లు, 
ట్యూపన్ల ద్వారా డబ్బు ఆర్జించే ఉపాధ్యాయులు, (బ్రతుకుతెరువుకోసం వైజ్ఞానిక రంగంలో 
(ప్రవేశించిన శాస్త్రజ్ఞులు, ధనమే ప్రధానమని భావించే నటీనటులు నిజాయితీపరులా అనే విషయం 
సంళయాస్తుదం 


పదకోశాలు-మన కర్తవ్యాలు 
- చేకూరి రామారావు 


భాషాశాస్త్ర పార్య గ్రంధాల్గ్‌ భాషా నిర్వచనాలను చదువుకున్న చాలామంది వాటిలో వైవిధ్యాన్ని 
గమనించే ఉంటారు అవేవీ సమగ్రాలు కావని కూడా గుర్తించే ఉంటారు అయితే అవి తప్పులు 
కూడా కావు (ప్రతి నిర్వచనమూ భాషను గురించి ఏదో ఒక అంశాన్ని పురస్కరిస్తుంది నిజానికి 
ఏశాస్త్రంలోనూ ఏ నిర్వచనమూ సమగ్రం కాదు ఎప్పటికీ అందుకోలేని లక్ష్యం సమగ్ర నిర్వచనం. 
అయితే ఎప్పటికీ యత్నించటం మానని లక్ష్యం కూడా ఇది ఈ పరిమితిని విస్మరించకుండా 
ప్రస్తుత సందర్భానికి పనికొచ్చే నిర్వచనం (WOrkKIng definition) ఒకటి (ప్రతిపాదిస్తున్నాను. 
అరిస్టాటిల్‌ చెప్పినట్టు “నిర్వచనాలను బద్దలు కొట్టటం తేలిక, కొత్త నిర్వచనం చెయ్యటం కష్టం * 
అయినా నిర్వచనాలు చెయ్యటం మానం. 

నిర్వచనం : “మాటల అర్థవంతమైన కూర్చు భాష 

ఇది (బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టే నిర్వచనమేమీ కాదు కాని ప్రస్తుతం వున అవసరానికి 
పనికొస్తుంది భాషావ్యవహారంలో మాటలుంచాయి మాటలు ధ్వనిరూపంలో వినపడతాయి. 
రాత ఉన్న సమాజాల్లో అక్షరాల రూపంలో కనపడతాయి (కనపడని, వినపడని వారికి వారికోసం 
తయారుచేసిన “బ్రెయిలీ లిపిని స్పర్శ ద్వారా గ్రహిస్తారు) మాటలు అక్టబోధ కలిగిస్తాయి 
ఈ మాటలను కొన్ని వర్గాలుగా విభజిస్తారు ఈ వర్గాలను కొన్ని నిర్ణీత పద్దతుల్లో కూరిస్తే 
అర్ధవంతమైన వాక్యాలు వస్తాయి 

నిర్ధీత పద్దతుల్లో చేసే పదాల కూర్చునే వ్యాకరణం అంటారు మాటల నిధిని నిఘంటువు 
అంటారు. ఇంకో రకంగా చెపితే భాష అంటే నిఘంటు వ్యాకరణాల సంప్రయోగం వ్యాకరణ 
నిర్మాణ సూత్రాలు అమూర్తం భాషావ్యవహర్త భాషాగ్రహణ (క్రమంలో ఈ సూత్రాలను 
ఏర్పరచుకుంచాడు ఈ వ్యాకరణ సూత్రాలను నిర్మించుకోవటం ద్వారానే వ్యవహర్త భాషా 
వ్యవహారం చెయ్యగలుగుతున్నాడని ఇటీవలి భాషాపరిశోధకులు నమ్ముతున్నారు. వ్యవహర్త 
భాషాప్రయోగ దక్షతకు అతను నిర్మించుకున్న వ్యాకరణమే మూలభూతం ఈ వ్యాకరణ 
స్వరూపాన్ని (ప్రత్యక్షంగా దర్శించలేవు పరోక్షంగా గ్రహించవలసిందే అందుకే, దీన్ని 
వునోవ్యాకరణం అందాం ఈ వునోవ్యాకరణం ఏ రూపంలో ఉందో, సూత్రాలు ఎట్టా 
ఉంటాయో, దాన్ని వ్యవహర్త భాషాప్రయోగంలో ఏ విధంగా ఉపయోగించుకుంటాడో ప్రత్యక్షంగా 
పరిశీలించే మార్గాలు లేవు కాని ఇట్టాంటి వ్యాకరణం ఒకటి మనుష్య మనఃకుహరంలో లేకపోతే 
భాషా వ్యవహారవేం సాగదు. సూక్ష్మాంళాల్లో విభేదాలు చాలా ఉన్నా, ఈ ప్రతిపాదనను 
భాషాపరిశోధకులంతా నమ్ముతున్నారు. 


ఈ+ నునో వ్యాకరణం (ప్రత్యక్ష పరిశీలన దృష్టం కాకపోయినా దీని మనుగడకు పరోక్ష సాక్ష్యాలు 
దాలా ఉన్నాయి పరివర్తన సిద్దాంత కర్తలు, బాల్యభాషాగ్రహణ క్రమ పరిశోధకులు ఈ సాక్ష్యాలను 
తవు రచనలలో బహుళంగా (ప్రదర్శించారు భాషాపరిశోధకులు తవు పరిశోధనకు ఈ 
మనోవ్యాకరగ౨౦ సరీతూగగలిగిన వ్యాకరణ గ్రంధాన్ని రదించటమే తవు లక్ష్యంగా గ్రహించారు, 
రః (గంధానికీ, వృవహర్త నిర్మించుకున్న మనోవ్యాకరణానికీ బింబ-'ప్రతిబింబ భావం లేదు 


212 మిసిమి, జులె 1995 


భాషాపరిశో ధకుడి భౌతిక వ్యాకరణానికి స్టల-కాల సందర్భ సంబంధ పరిమితులు చాలా 
ఉంటాయి మనోవ్యాకరణానికి ఇట్టాంటివేమీ ఉండవు భౌతిక వ్యాకరణం మనో వ్యాకరణానికి 
స్వతంత్ర రూపకల్పన (Model building) మాత్రమే ఒక ఊహా(ప్రతిపాదన (hypంthesis) 
మా(త్రమే. వ్యవహర్తకు భాష తెలుసు అంటే అతనికి అవ్యక్తంగా వ్యాకరణం తెలుసన్న మాట 


భాషలో మాటలు లేకపోతే వాటిని కూర్చుటం ఉండదు. అంటే వ్యాకరణం ఉండదు 
మాటలకు ధ్వని స్వరూపం ఉంటుంది అగ్దబోధ ఉంటుంది వాక్య నిర్మాణంలో ప్రమేయం 
ఉన్న వ్యాకరణ లక్షణాలుంటాయి ఇవన్నీ కలిస్తేనే మాటలు అవుతాయి 


ఈ మాటల్ని సంస్కృతంలో పదాలంటారు. (ప్రత్యయ విశిష్టమై (ప్రయోగ్గార్లమైన శబ్దాలకే 
పదం వ్యవహారంలో ఉంది మాటలు అనే మాటకు ఇంతకన్నా విస్త్రతార్థాలున్నాయి (చూ 
సి.పి (బ్రౌను, గెలెటీ నిఘంటువులు) నిజానికి ఈ వ్యాసంలో అంత విస్త్రతార్థంలోనూ వాడటం 
లేదు పదం, అపదం, ప్రత్యయం, మొ. వాటికి కొన్నిటికీ “మాటి వాడుతున్నాను దీన్ని దాదాపు 
నోమ్‌ ఛోమ్‌స్క్‌గారు వాడిన 10గ౧౬1/8 అనే అర్థంలో వాడుతున్నాను 


వ్యాకరణం ఎందుకు రచించాలి అనే ప్రశ్నకు చాలా సమాధానాలున్నాయి అందులో ఒకటి 
వ్యవహర్తకు వ్యాకరణ పరిజ్ఞానం ( అవ్యక్తంగానే అనుకోండి) ఉంది గనక నిఘంటు రచన ఎందుకు 
చెయ్యోలి అనే దానికి కూడా అదే సమాధానం వర్తిస్తుంది అంతేకాదు, పిల్లల భాషాసంపాదనలో 
మొదట నేర్భుకునేవి మాటలే మాటల వైఖరీ భేదాలే వాక్యాల్లో నామ |క్రియాది భేదాలుగా 
(ప్రవర్తిస్తాయి. కర్త, కర్మ వంటి వాక్య (ప్రయోగంలో వచ్చే సంబంధాలకు మాటలు కావాలి 
మాటలుంటేనే ధ్వనులుంటాయి, వర్థ్ణాలుంటాయి, పదాలుంటాయి, వాక్యాలుంటాయి 
అందువల్ల మాటలులేనిదే భాష లేదు. అందుకే తెలుగులో మాట అంటే మాటే కాదు 
భాషావ్యవహారమంతా. utterance, sentence, information, discourse అనే అర్థాలు కూడా 
తెలుగులో మాటకు ఉన్నాయి 


మాటకున్న మరీ విస్తృతార్థాల జోలికి ప్రస్తుతం పోకుండా, మరీ సంకుచితార్జానికి పరిమితం 
కాకుండా సొంత అర్టబోధ ఉన్న శబ్దాలూ, శబ్ద సంయోజనలూ మాటలనుకుందాం పదాలూ, 
అపదాలూ, జాతీయాలూ మాటలే అవుతాయి పిల్లి, ఎలుక, మనసు, ప్రేమ, అను, అనుకొను, 
విను, వినపడు, ఎగబడు, లే, కదా!, కాలుజారు, నోరుజారు, మస్కాకొట్టు, వాగుడుకాయ, 
వాగుబోతు, తిరుగుబోతు, - ఇట్టూ చాలా రకాల మాటలున్నాయి. ఈ మాటలకు ధ్వనిస్వరూపం 
ఉంది వ్యాకరణ లక్షణాలున్నాయి, సొంత అర్ద్హబోధ ఉంది ఇవన్నీ వ్యవహర్తకు తెలుసు కాబట్టి 
ఇవి వ్యవహర్త మనఃపద నిధి (160) లో భాగం 


అంతేకాదు, పదానికి రూపభేదాలుంటాయి రూపాంతరాలుంటాయి సమానార్దక శబ్దాల 
మధ్య అర్థచ్చాయా భేదాలూ, ప్రయోగ భేదాలుంటాయి పదాలకు ప్రత్యేకమైన విలువలుంటాయి 
కొన్నింటికి గౌరవభాజనలో తేడాలుంటాయి వురికొన్నిటి వుధ్య సౌందర్య స్పర్శతో 
తేడాలుంటాయి సమాచారమంతా వ్యవహర్తకు తెలుసు అయినా వ్యవహర్త కేవలం అభిప్రాయ 
'ప్రకటనకే భాషను వాడడు. సౌందర్య దృష్టితో వాడతాదు, సందర్భ శుద్దితో వాదతాదు గౌరన 
న్యూనతా వ్యక్తీకరణలో తేడాలుంచాయి. తన భావావేశాన్ని మాటల్లో నింసవచ్ను పూటలు 
విషాద భరితం కావచ్చు, హాస్యస్పోరకం కావచ్చు 


మిసిమి, జుల్‌ 1995 213 


ఈ భేదాలన్నీ వ్యవహర్తకు తెలుసు అంటే అతని మనఃపదనిధిలో భాగం అన్నమాట పత్రికల్లో 
పార్టీనాయకుడు అనే అర్ధంలో అధినేత అని వాడుతున్నారు రెంటికీ ఒకే అర్హం అయినా సూర్తి 
ఒకటి కాదు అధినేత అనే మాటలో ఇతరుల మాటలను లక్ష్య పెట్టుని అ ప్రజాస్వామికనాయకుడు 
అనే అర్దం ఇమిడి ఉంది. అడిగాడు, ముష్టి ఎత్తాడు అనేవాటికి అర్థం ఒకటైనా రెండోదాంట్లో 
న్యూనతాభావం ఉంది వచ్చారు- విచ్చేశారు అనే మాటలకు అర్థం ఒకటైనా రెండోదానికి గౌరవ 
వ్యక్తీకరణ ఉంది. ' మళ్లీశ్వరి' పాటలో “అందెల రవళుల సందడి మరిమరి' అన్నచోట ' అందెల 
(మోతల సందడి మరిమరి' అంటే రెంటినీ పోల్చిన శ్రోతలు - వాళ్లకి సౌందర్య దృష్టి ఉంటే - 
రెండోదాన్ని నిరాదరిస్తారు ఆమె అందగత్తె అన్నా ఆమె రంభ అన్నా అర్ధం ఒకటే, రెండోదాంట్లో 
వక్తభావానేళం కనిపిస్తుంది. ఒక సంఘటనను వర్గించేటప్పుడు అది విచారకరం అన్న దానికీ అది 
దారుణం అన్న దానికీ వ్యక్తి వ్యక్తీకరించే భావావేశంలో భేదం ఉంది. మాటలకు - అర్థాలు 
సర్వస్వతం|(త్రం కాదు మిగతా మాటల అర్థాలతో సామ్య సంబంధాలూ, భేదక సంబంధాలూ 
ఉంటాయి ఇవన్నీ ఎరిగి మాటాడే వ్యవహర్తలున్నారు. అంటే ఈ సమాచారమంతా వ్యవహర్త 
మనఃపదనిధిలో భాగమేనన్న మాట 

ఒక ధాతువు నుంచి భిన్నపదాలు నిష్పున్నమవుతాయి. ఈ పద్దతి సంస్కృతంలో ఎక్కువ. 
కృ ధాతువు నుంచి కరణము, కారకము, క్రియ, కర్త, కర్మ, కృత అనే రూపాలు నిప్పున్నమవుతాయి. 
ఈ మాటల మధ్య రూపసామ్య, అర్దసామ్య సంబంధాలు వ్యవహర్తకు తెలిసి ఉండాలి ఒక మాటకు 
భిన్నార్జాలు, భిన్న పదాలకు సమానార్జాలూ (ప్రతిభాషలోనూ కనిపిస్తాయి ఇవీ వ్యవహర్త జ్ఞానంలో 
భాగాలే అంతేకాక పదాల వుధ్య అనుటప్రాస (గిగ/౫|౧8) సంబంధాలు కూడా వ్యవహర్తకు 
తెలుసుననటానికి కొన్ని నిదర్శనాలు, ముఖ్యంగా సామెతల్లో అను'ప్రాసలు, అక్షర సమతౌల్యం 
ఉన్న పదప్రయోగం కనిపిస్తుంది 

1. సన్న గుడ్డ చినిగినా అందల, చక్కనమ్మ చిక్కినా అందం 


2. ఆస్తినూరెడు, ఆశబారెడు అనే సామెతల్లో అక్షర పరిమాణ సామ్యం మాత్రా 
సమత్వం అంత్యవర్ష సామ్యం గమనించదగింది. చాలా సామెతల్లో ఈ రకమైన ధ్వని సామ్యం, 
అక్షర సమత్వం కనిపిస్తుంది. 

ఒక వస్తువు గురించి చెప్పటానికి మరొక వస్తువును సాదృశ్యంగా గ్రహించే పద్దతి ఒకటి ఉంది. 
దీన్ని సదృశీకరణం (౧౪1౧౧౦210౧) ,అని వ్యవహరిస్తున్నాను ఇది కవిత్వ భాషలో ప్రచురంగా 
ఉన్నా సాధారణ భాషలో కూడా తరచు కనిపిస్తుంది 

ఏ భాషలో అయినా కొత్త అవసరాలకు కొత్త పదాలు ఏర్పర్చుకోవాల్సి ఉంటుంది. దానికి 
(ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్గాలుంటాయి కొన్ని భాషలకు కొన్ని విషయాల్లో అదనపు 
సౌకర్యాలూ ఉన్నాయి. నామాలను (క్రియ'లుగానూ, క్రియలను నామాలుగానూ చేసే (ప్రక్రియ 
అన్ని భాషల్లో ఉన్నది తెలుగులో క్రియల నుంచి నావూలను (ప్రత్యయాల ద్వారా 
తయారుచేసుకుంటాం వీటిలో కొన్ని చారిత్రకంగా ఏర్పడ్డాయి. కొన్ని ఇప్పటికీ 
వాడుకుంటున్నాం ఎక్కువ భాగం అల్ఫోత్సాదకాలు 

విశేషణాల నుంచి నామాల తయారీ అధికోత్సాదక (ప్రక్రియగా కనిపిస్తుంది. తనం అనే 
(పత్యయంతో ఏ విశేషణాన్నైనా నామంగా మార్చవచ్చు ఏ నామం నుంచైనా వురో నామం 
సృజించవచ్చు మంచితనం, చెడ్డతనం, పిసినారితనం, తెలుగుదనం, పనివాడితనం, సిగ్గులేనితనం, 





214 మిసిమి, జులె 1995 


మంచి దక్కించుకోలేనితనం, - అన్ని ప్రత్యయాలకూ ఇంత ఉత్పాదకళ్తీ ఉండదు ఇకనామా 
నుంచి క్రియలు రకరకాల పద్దతులతో ఏర్పడతాయి గాని వాటి ఉత్సాదకళ్త్తి ( న 
పరిమితం. ఇంగ్రీషులో ఏ నామాన్నయినా నిరభ్యంతరంగా క్రియగా వాడవచ్చు చిన్నపిల్లల భాషలో 
ఇట్లాంటి క్రియలు చాలా తరచుగా కనిపిస్తాయి. 

కొత్తపదాలు ఏర్పరచుకొనే మరో పద్దతి పదంలో ఒక భాగాన్ని విరిచి దానికో అర్జాన్నిచ్చి కొత్త 
పదాలు ఏర్పరచటం. Hamburgలో వాడే ఒక Sandwich ని Hamburger అంటారు దాన్ని 
తప్పుగా విరిచి fishburger అని అమెరికన్లు తయారుచేసుకున్నారు Sputnik అనే రష్యను 
మూటను విరిచి 608౧14 flopnik, goofnik, oopsnik వంటి మాటలు అవెంరికన్లు 
తయారుచేసుకున్నారు. ఈ పద్దతి తెలుగువంటి భాషకున్నట్టు లేదు. 

తెలుగులో అత్యంతం ఉపయోగించే పద్దతి సమాస కల్పన (60౧p౦und।[nర) పిల్లల భాషలో 
ఈ పద్దతి పదకల్పన అధికంగా ఉంటుంది. డబుల్‌ డెక్కర్‌కు మేడ బస్సు అనీ, కోడిగుడ్డుకు 
కోడికాయ అని పిల్లలు అనటం విన్నాను. ఈ మాటలు తెలుగులో స్టిరపడేవి కావు. అన్ని 
భాషలలోనూ ఈ పద్దతి ఉంది సమాసంలో ఇన్ని పదాలే ఉండాలనే నియమం లేదు. అయితే 
పదాల సంఖ్య పెరిగిన కొద్దీ ఉత్పాదక శక్తి తగ్గుతుంది నేతి అనంతరామ శ్నా స్త్రి చేసిన (శ్రీనాధభాషా 
పరిశీలనలో (శ్రీనాథుడి రచనలన్నిటిలో నుంచి లెక్క పెడితే మొత్తం సమాసాలు 2, 842 అయితే 
అందులో రెండంశాల సమాసాలు 2,136, మూడంశాల సమాసాలు 549, నాలుగంశాలు 
సమాసాలు 126, ఐదంశాల సమాసాలు 28, ఆరంశాల సమాసాలు 3 (ఈ సంఖ్య తెలుగు 
వూటలకు వూా(తవేం) అందువల్ల దాదాపు ఏ రెండు మూటలనైనా కలిపి సమాసం 
చెయ్యవచ్చునన్నమాట. ఏ నిఘంటువులో సమాసాల లెక్క తీసినా దాదాపు ఈ నిష్పత్తిలోనే 
ఉంటాయనుకుంటా అర్హసంబంధాలు కూడా విభిన్నంగా ఉంటాయి 

తెలుగు విశ్వవిద్యాలయం వారి సత్రికాభాషా నిఘంటువులో కొన్ని సమాసాలు చూడండి. 
“అధికార తీర్మానరి అంటే అధికార పార్టీ ప్రవేశపెట్టే తీర్మానం, “అధికార దాహం” అంటే అధికారం 
కోసం పడేతసన, “అధికార దుర్వినియోగం”, అంటే అధికారాన్ని అపసవ్యంగా ప్రయోగించటం, 
“అధికార నివాసం? అంటే సదనిలో ఉన్నవారి నివాసగృహోలు, “అధికార సర్యటని అంటే 
ప్రభుత్వాధికారులు ప్రభుత్వ విధులపై చేసే ప్రయాణం, “అధికార పీఠం) అంటే ప్రభుత్వపదవి, 
“అధికార భాస' అంటే ప్రభుత్వ వ్యనవోరాలకు వాడేభాష్క “అధికార వార్త” అంటే ప్రభుత్వభ 
ప్రకటించే వార్త, “అధికార సమావేశం? అంటే ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో జరిపే 
సనూనేశం - ఇట్లా “అధికారి అనే మాటతో ఏర్పడ్డ సమాసాలు పరిశీలిస్తే వివిధ సంబంధాలు 
గోచరిస్తాయి. 


మానవుల మనఃపద కోశంలో పదాలతో పదాలు ప పద నిర్మాణ సాధనాలు 


ఉంది 

ఉంటాయా? ఈ కోశంలో పదాలక్రమం ఎట్లా ఉంటుందో గ్రహించే మార్గాలు రేఫ అకారాది 

(క్రమం నునం సమాజ సంస్క తిల నేర్చుకున్న ఒక పద్దతి ఈ పద్దరి వునం సూ ఇగీలో 
a ఇ 

సంప్రదాయం నుంచి నేర్చుకున్న పద్దతి మనఃపదకోశం ఇట్లాగే ఉంటుందని చెప్పే అధారాలు 


లేవు. 


ఈ మనఃపదకోశంలో పదాలు మనం అలవాటుపడ్డ క. అవారాది 
x, 


మిసిమి, జులె 1995 215 


మనం మాట్లాడే భాషను పరిశీలిస్తే కొన్ని మాటలను విరివిగా వాడతామనీ, మరికొన్ని 
మాటలను అరుదుగా వాడతామని మనకే తెలుస్తుంది మన మనఃకోశంలో విరివిగా మాట్టాడే 
మాటలు బాగా అందుబాటులో ఉండేటట్టు, అరుదుగా వాడే మాటలు అడుగున ఉండేటట్టు 
ఏర్పాటయిందా? కొన్ని రకాల పరీక్షలు ఆ విధమైన ఏర్పాటు ఉన్నట్టు సూచిస్తున్నాయి. 


అట్లాగే పదాది సామ్యాలను, పదాంత సామ్యాలను వ్యవహర్తలు త్వరగా గుర్తిస్తారు. తెలుగు 
సామెతల్లో యతి, (ప్రాస, అనుప్రాస, అంత్యాను ప్రాసలు ఈ రకమైన ఊహలకు అవకాశం 
ఇస్తున్నాయి. 

భాషా నిర్మాణ దక్షతను ఛామ్‌స్కీ (competence) అన్నాడు. సామాజిక భాషాశా(స్త్రజ్ఞాలు 
నిర్మాణ దక్షత (grammar competence)తో పాటు (ప్రయోగ దక్షత ((0MMunicative 
competence)ను (ప్రవేశపెట్టారు. ఈ దక్షత వ్యవహర్తలందరికీ సమానమని ఛోమ్‌స్క్‌ 
ఉద్దేశించాడు. కాని ఇతరులు విభేదించారు. నిర్మాణ దక్షత తరవాత ఈ దక్షతలో తరతమ భేదాలను 
గుర్తించాల్సి ఉంటుంది. ఒకే భాషా వ్యవహర్తలు కొందరు ఆకర్షణీయంగా మాట్లాడతారు, కొందరు 
హతుబద్దంగా మాటాడతారు, కొందరు నట్టుపడుతూ సరియైన పదాలు వెతుక్కుంటూ 
మాట్లాడతారు. కొందరికి పదప్రయోగంలో నేర్చుంటుంది కొందరికి అప్రాసంలో, మరికొందరికి 
సదృశీకరణంలో, ఇంకొందరికి పదగుంఫనలో, ఇంకొందరికి సామెతల (ప్రయోగంలో నేర్పు 
ఉండవచ్చు. భాషల మధ్య నిర్మాణ భేదాలుండుట ఎంత సహజమో వ్యవహర్తల మధ్య దక్షత 
భేదాలుండటం అంత సహజమే. లిఖిత వ్యవహార సమాజాల్లో (Iterate 80019198) ఈ భేదాలు 
ఇంకా ఎక్కువ ఉంటాయి భారత సమాజంలో సంపూర్ణ మౌఖిక వ్యవహారం మీద ఆధారపడ్డవాళ్ల 
నుంచి లిఖిత సాహిత్య పరిచయం ఉన్నవాళ్ల వరకు ఉన్నారు. వాళ్ల దక్షతలో ఈ భేదాలుంటాయి 
తెలుగులాంటి భాషే తీసుకుంటే సాహిత్య (ప్రవేశం ఉన్నవారి భాషా[ప్రయోగానికి, ఇతరుల 
భాషాప్రయోగానికి ముఖ్యంగా పదప్రయోగంలోనే భేదం ఉంటుంది. 


సాహిత్య గంధం ఉన్నవాళ్లు కొన్ని సందర్భాల్లో సాహిత్య భాషాపదాలు వాడతారు. 
మాట్టాడేభాషలో వాడేమాట లన్నీ రాతలో వాడరు వేరే పర్యాయ పదాలు వాడతారు. అప్పుడు 
ఆ వ్యవహర్తల భాషలో ఉన్నత వర్గ పదాలు, సామాన్యవర్గ పదాలు అనే విభాగం ఉన్నదన్న మాట! 
ఈ భేదం లేనివాళ్లు కూడా ఉండవచ్చు ఈ విభాగం వాళ్ల మనఃపదకోశంలో ఉండాలి 


మన (ప్రాచీన వ్యాకరణాల్లో తత్సమ, తత్సమేతర పదవిభాగం ఉంది తత్సమ - తత్సమేతర 
పదాల విభాగం సమాస రచనకు, బహువచన నిర్మాణాది సూ(త్రప్రవర్తనకు అవసరం. ఇది కూడా 
వ్యవహర్త విద్యా శిక్షణ ననుసరించే ఉంటుంది 


విద్యావంతుల భాషలో రాతననుసరించి ఏర్పడే హ్రస్వీకృత సమాసాలుంటాయి 'సోసారిస) 
అంటే ఒకప్పుడు సోషలిస్టు సామ్యవాద రిపబ్లీక్ను.ల సమాఖ్య, “ఐరాస అంటే ఐక్యరాజ్యసమితి, 
కొన్ని అశ్రీల పదాలను ఇట్టా కుదించి వూట్టాడే భాషలో వాడతారు ఈ (ప్రక్రియ 
చదువుకున్నవారిలో ఎక్కువ 


ఇట్టాంటి ఎన్నో విభాగాలు, పద్దతులూ వునఃపదకోళశంలో ఉంటాయి. వ్యవహర్తల 
భాషాజ్ఞానంలోనూ, దక్షతలోనూ ఈ భేదాలు ప్రస్పుటమవుతాయి 


216 మిసిమి, జులె 1995 


లాలన 


ఈ మాటలన్నీ వ్యవహర్త ఎట్లా ఉపయోగించుకుంటాడు? ఒక్కో అవసరానికి తగినట్టు 
మాటలుపయోగించుకోటానికి అరల ఏర్పాట్లున్నాయా? 


ఈ ప్రశ్నలన్నిటికీ నిశ్చయార్థక సమాధానాలు దొరకటం కష్టం. మాటల మధ్య వాటి అర్ధం 
మధ్య అసంఖ్యాకమైన లింకులున్నాయి. ఈ లింకులు అన్నీ కానీ, కొన్ని కాని సమాంతరంగా 
పనిచేస్తుండవచ్చు. పుస్తకంలో పేజీలు తిప్పేలాంటి పరిమితులు మనఃకోశానికుండవు ఒక్కోసారి 
ఒకే మాటకు పరిమితమయ్యే నిబంధన కూడా మనిషి భాషాయోజనకు లేదు. 


ఇంతసేపూ మనం మనిషికున్న భాషావ్యవహార శక్తిలో భాగంగా మనఃపదకోశం గురించి 
మాట్లాడుకున్నాం. 
ల 
భాషాపరిశో ధకళు మనఃపదకోళం గురించి ఏంచేయాలి? 


వ్యవహర్తకున్న భాషాజ్ఞానాన్ని పట్టుకోటమే భాషాపరిశోధన లత్యమైతే - ఇది దాదాపు ఈ 
నాటి భాషాపరిశోధకులందరూ అంగీకరించిన లక్ష్యమే - వ్యవహర్తకున్న మనఃపదకోశానికి భౌతిక 
రూపమియ్యటమే భాషాపరిశోధకుల లక్ష్యం. 


ఇక్కడ ఒక క్షణం ఆగి భాషాశాస్త్ర, పరిశోధన మార్గాన్ని ఒకింత ప్రస్తావిస్తాను అతి(ప్రాచీనకాలం 
నుంచి పదాలు, వాటీ భేదాలు, వాటి నిష్పాదన వరాల గురించి వ్యాకర్తలు ఆలోచిస్తూనే ఉన్నారు. 
భారతీయ సంప్రదాయంలో పదాలకు వాక్యంలో వాటి ప్రయోగానికి సముచితమైన స్టానం మొదటి 
నుంచీ ఉంది. యోగ్యతా కాంక్షా సత్తియుతమైన పదసముదాయం వాక్యవుని (ప్రాచీనులు 
భావించారు. 


పదాలు, వాటి అర్థవంతమైన కూర్పు భాష అనే నా నిర్వచనం దీని మీద ఆధారపడిందే 


సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో పదాలకూ వాటి అర్జాలకు, వాటి సంయోజనకు 
సముచితమైన ప్రాధాన్యం మొదటి నుంచీ ఉంది 


ఆధునిక భాషాశా(స్త్రంలో పదాలపట్టిక వ్యాకరణంలో భాగంగా సుమారు 1964 నుంచి 
పరిగణించబడుతూ వచ్చింది ఛామ్‌స్కీగారి Aspects of the theory of syntax (1965) 
పుస్తకంలో [100౧ (పదనిధి) అనేది వ్యాకరణంలో భాగంగా (ప్రతిపాదితమైంది ధ్వని విభాగం 
- అర్థ విభాగం రెండూ వ్యాకరణంలో భాగాలుగా పరిగణించటంతో పదవిభాగం వ్యాకరణంలో 
తప్పనిసరి విభాగం అయింది. ఈ పదకోశంలో పదాలకు విభేదక ధ్వన్యంశాల (Distinctive 
phonological features) స్వరూపం ఉంటుందనీ, వాటి అర్జాలు, వ్యాకరణాంశాలు కూడా 
జోడించాలనీ, అవి అన్నీ కలిపి సంక్తీర్ణ సంకేతాలు ((0Mplex symbols) ఉంటాయని, వాటిని 
పదబంధ నిర్మాణ సూచిక (phrase markers)ల్గో పద (ప్రవేశ సూత్రాలు (lexical Insertion 
rules) ద్వారా ప్రవేశపెట్టాలని ఛోమ్‌స్కీగారి పరివర్తన వ్యాకరణం నిర్దేశిస్తుంది. ఆ తరవాత 1968 
ప్రాంతంలో Remarks on Nominalzations అనే వ్యాసంలో వ్యాకరణంలో పదకోశాన్ని 
సంపన్నంచేసే ప్రతిపాదనలు చేశారు. మరో పక్క నుంచి F॥mం౦r[8 అనే శాస్త్రజ్ఞుడు 1966 
ప్రాంతంలో క్రియలకు నామబంధాలకున్న సంబంధాలను నిరూపిస్తూ కోశంలో క్రియల పాత్రను 
నిర్వచించాడు ఆయనా, ఆయన సహచరులూ అప్పటి నుంచి (ప్రత్యేకంగా కొన్ని రకాల (క్రియల 
(ప్రవర్తన గురించి (ప్రత్యేకాధ్యయనం చేశారు. 


మధురవాణి నాట కచేరి 
రంగాజమ్మ సాక్షిగా... 


- సత్తెనపల్లి రామమోహన్‌రావు 


అన్ని అందాలు ఆ పెళ్ళికొడుక్కే అన్నట్లు గిరీశంగారిలో అన్ని లక్షణాలు వున్నాయి ఉపన్యాసాలివ్వటం, 
చుట్టలు కాలుస్తూ చదువు చెప్పటం, చుట్టలు కాల్చటం కూడా నేర్చటమే కాక ఆయన కవిత్వం కూడా 
చెప్పగలడు అసలు ఆడవాళ్ళు కనపడితేనే మగవాళ్ళకు కవిత్వం పుట్టుకొస్తుంది. ఇహ గిరీశం లాంటి వాళ్ళ 
సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు అమాయకురాలు బుచ్భెమ్మను చూసినప్పుడే- కాముని విరిశరముల 
బారికినేనేమని సహింతునే చెలియ యేమని సహింతునే- '' అని కవిత్వం మొదలుపెట్టాడు యిహ నాలాంటి 
వాళ్ళను చూసినప్పుడు ఊరుకుంటాడా?- పూటకూళ్ళమ్మని గురించి ఏమన్నా కవిత్వం చెప్పాడో లేదో 
తెలియదు కాని కవిత్వాన్ని మించిన మాటలతో ఉబ్బించే వుంటాడు లేకపోతే అడిగినప్పుడల్లా టెన్‌రూపీసు 
ట్వంటీ రూపీసు యిస్తుండేదా... అవి పట్టుకొచ్చి నాలాంటి వాళ్ళ దోసిట్లో పోసీవాడా? - పూటకూళ్ళమ్మ 
దగ్గర నుంచి డబ్బు పట్టుకొచ్చి- ''పుల్దుమూను లైటటా, జాసుమిన్ను వైటుటా, మూనుకన్న మొల్లకన్న 
నీదు మోము (బైటటా-'' అంటూ నా గురించే కవిత్వం వొలకపోసేవాడు గిరీశం. 


ఎంతయినా ఆడది మెచ్చిందే అందం అన్నట్టు ఆడవాళ్ళు రాసిందే అందమైన కవిత్వం అంటాను నేను. 
ఈ మగ (ప్రపంచంలో అంతగా పైకి రాలేకపోయారు కాని- మగవాళ్ళతో దీటుగా కవిత్వం చెప్పిన ఆడవాళ్ళు 
కూడా ఎందరో వున్నారు (శ్రీనాథునిలా కనకాభిషేకం చేయించుకున్న వాళ్ళూ వున్నారు- పెద్దనలా 
స్వర్థకంకణాలు తొడిగించుకున్న వాళ్ళూ వున్నారు వెనకతంజావూరులో నా పేరు కలదే- అంటే మధురవాణి 
అనే ఓ కవయిత్రి వుండేదిట. ఆ రోజులలోనే ఆమె కనకాభిపేకాలు చేయించుకొని, స్నద్ధ కంకణాలు 
తొడిగించుకొంది. 15వ శతాబ్దంలోనే కవయిత్రులు యిలా విజృంభించి సన్మానాలు చేయించుకొని దండ 
లేయించుకోటం గొప్పే కాదూ? .. ఆ మాటంటే గిరీశంగారు ఒప్పుకోడు. ఆయనకెంత సేపు తన గురించి 
గొప్పలు చెప్పుకోటమే కాని, యితరుల గొప్పలు గుర్తించటమన్నదే లేదు కదా? 


పానకంలో పుడకలా యిప్పుడు గిరీశం సంగతి ఎందుకు కాని కవులు ఆడవాళ్ళ అందచందాలను 
వర్ణించినట్లే కవయి(త్రులు నాయకుల అందాలను, ఠీవిని అరమరికలు లేకుండా వర్ణించేవారు. ''ఇప్పటి 
నవలా రాణులు ఆరడుగుల అందగాళ్ళను గురించి వర్ణించటం లేదా అలాగే అదీను- '' అంటుంది రాంభొట్లు 
గారి అచ్చమ్మ. నవల వుంటే చాలు ఆమెకు పులుసటుకులు కూడా అక్కర్లేదు. అన్ని నవలలు చదవబట్టే 
ఆమె కంటికి గిరీశం ఓ నవలా నాయకుడిలా కనిపిస్తాడు ''మీరొప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడతాను- "' 
అని గిరీశానికి బుచ్చెమ్మ ద్వారా కబురు కూడా పంపుతుంది ఆమె అదృష్టమూ బుచ్చెమ్మ దురద్నష్టమూ 
వల్ల గిరీశం ఒప్పుకోలేదు కాని- లేకపోతే ఆమె జీవితమే ఒక విషాదాంత నవల అయిపోయేది. నవలల సంగతి 
అలా వుంచితే వెనకటి కావ్యాలలో కవయిత్రులు రాజులనే తను కథలకు హీరోలుగా చేసి వర్ణనలతో 
ముంచెత్తేవారు. అలా వర్ణించటంలో రంగాజమ్మ అనే కవయిత్రి అందర్నీ మించిపోయింది ““సారభుజా 
బలంబునను, జక్క దనంబున, సద్గుణంబులన్‌ధీరమతి ప్రతాపముల దిక్కుల మిక్కిలి నిండు కీర్తులన్‌- '' 
నీకు సరిమరొకరు లేరంటూ ఎడాపెడా పొగిడేసి, విజయరాఘవ నాయకుని ఆస్థానంలోనే కాక ఆయన 
హృదయంలో కూడా స్థానాన్ని సంపాదించుకొందా కవయిత్రి. 


త్యాగరాజు గారింట్లో దోమలు కూడా సంగీతం పాడతాయన్నట్టు రంగాజమ్మ యింట్లో వుండే చెలికత్తెలు 
కూడా చమత్కార పద్యాలే చెప్పేవారు. ఓ సారి రాజుగారు రంగాజమ్మ యింటికి వెళ్ళి పట్టెమంచం మీద 


కూర్చున్నాడుట. ఆ అవకాశాన్ని అనువుగా తీసుకొని ఓ చెలికత్తె- ''ఇంతీ పానుపుపై నిదె కంతుడు 


218 మిసిమి, జులై 1995 


కూర్చున్నవాడు కనుగొను మహహా-! అంది మంచం మీది మన్మధుడు అంటే అటు రాజుగారు యిటు 
నేస్తురాలు రంగాజమ్మా యిద్దరూ సంతోషిస్తారని ఆ అమాయకురాలు అనుకుందేమో తెలియదుకాని- 
రంగాజమ్మకు మాత్రం యీ వరస నచ్చలేదు- ''కంతుడనంగుడు నీ తెలివింతేనా విజయరాఘవేం ద్రుడె 
వెలియా-” అంటూ నెచ్చెలి పొగడ్తను పూర్వపక్షం చేసేసింది శరీరమే లేని మన్మథుడితో పోలుస్తావేమిటి- 
అంతకు మించిన అందాల నిధి అని రంగాజమ్మ వర్గించటం ఆ రాజుగారిలో పులకింతలు పుట్టించి 
వుండకపోదు. 


ఇన్ని మతలబులు లేకుండా సూటిగా చెప్పేదే కవిత్వం అనుకుంటే- అలా సూటిగా చెప్పటంలో కూడా 
రంగాజమ్మ ఘటికురాలే. ఆ మాటకొస్తే ఏ మెలికలూ లేకుండా సూటిగా మాట్లాడడంలోను 
(ప్రవర్తించడంలోను పూటకూళ్ళమ్మ కూడా ఘటికురాలే. అందుకే గిరీశాన్ని వెదుకుతూ వళ్లివాటులో 
చీపురుకట్టు దాచి సరాసరి నా యింటికే వచ్చిందోసారి. ' “ఎక్కడా ఆ వెధవెక్కడా-'' అంటూ సూటిగా 
అడిగేసింది. తర్వాత “మంచంకింద దాగాడేమో-'' అంటూ మంచం కింద దూరి రావప్పు పంతుల్ని 
చీపురుగట్ట తిరగేసి కొట్టింది. నన్నెందుకు కొడతావు అంటే- మరి మంచంకిందెందుకు దూరావు- అని 
సరసంగానే అయినా సూటిగా అడుగుతుంది. సీకెందుకా గోష అదో సరసం- అని రావప్ప పంతులు అంటే- 
ఇదో చీపురుకట్టు సరసం- అని టక్కున జవాబు చెబుతుంది ఇంత చమత్కారం తెలిసిన పూ టకూళ్ళమ్మే 
కనకగరిట బదులు కలం పట్టుకొని వుంటే వాస్తవిక సాహిత్యం బండ్రకొద్ది వచ్చి వుండేది తెలుగు సాహిత్యాని 
కా అదృష్టం లేకపోయింది. ఆ లోటు ఇతరుల వల్ల తీరిందనుకోండి అది వేరే సంగతి. 


మామూలు మాటలలో అప్పటి సంఘ పరిస్థితుల్ని తెలియచేయటంలో కూడా రంగాజమ్మ గొప్ప 
చాతుర్యాన్నే కనపరిచింది తను రాసిన “ మన్నారుదాస విలాసం'' అనే యక్షగానంలో అప్పటి విద్వాంసుల 
వివాదాలు, ముత్తెదువల ముది మాటలు, పురోహితుల డాంభికాలు వున్నవి వున్నట్టు వృర్ణించటుమే కాక- 
నవ్వు పుట్టించేటట్లుగా కూడా రాసింది 


ఒక పండితుడు మరొకర్ని యేమోయి అన్నాట్ట. ఆ పిలుపుకు అవతలి పండితుడికి ఆగ్రహం కట్టలు 
తెంచుకొంది. '“వోరీ... నిన్నటి సుడుపడవు నా వంటి యోగ్యుళ్లీ జూచి యేమి వదరేవురా శునకంవలె. 
పాదరక్షలు తీసి రెండు (ప్రహరింతునో-'' అంటూ విరుచుకు పడతాడు. అవతలా యన కేం భాష 
రాదా, మాటలు తెలియవా తిట్లకు తక్కువా- అందుకే - “నోరి వృద్ద గార్హభమా! నోరు గలదంచున్ను 
నెత్తినోరు బెట్టుక కూయ వచ్చినాండవు. కపోల తాడనము సేతునో-'' అంటాడు. తర్వాతా యిద్దరూ 
త్వమేవగార్రభః- అంటే- త్వమేవ శునకు త్వమేవ సూకరః- అంటూ ఎక్కడెక్కడి తిట్లూ జ్ఞాపకం తెచ్చుకొని 
సన్నివేశాన్ని రక్తికట్టిస్తారు. పాఠకులను, (ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. రంగాజమ్మ శృంగార కవయిత్రే 
కాక హాస్యం, వ్యంగ్యం వా లికించటంలో కూడా దిట్టే అనిపించుకొంది- యీ ప్రబంధం రాసి 


అగ్రహారపు ఆడవాళ్ళని చూసిన తర్వాత అప్పుడప్పుడూ నాకు- ““కులకొంత లేయూరు వలపులే 
యూరు-'' అని అనాలనిపీస్తూ వుండేది. ఆ మాట రంగాజమ్మ ఎప్పుడో అనేసింది. అందుకే కాపీ కొట్టటం 
యిష్టం లేక నేనా మాట పైకి అనలేదు- లోపలనుకున్నా. కాని, రంగాజమ్మ మాత్రం ఎటువంటి 
మొహమాటాలకూ పోకుండా అలాంటి మాటలన్నిటినీ పైకే అనేసింది. ఈ చమత్కారితోనే విజయరాఘవ 
నాయకుడు పొద్దంతా గడపటం ఆయన పట్టమహిషి కాంతిమతికి నచ్చలేదు. ఆమె ఓ రోజు రంగాజమ్మను 
తిడుతూ మాట్లాడిందట. అందుకు రంగాజమ్మకు కోపం వచ్చినా అందరి ఆడవాళ్ళకు మళ్లే నోరు చేసుకొని 
తనూ తిట్టిపాయ్యలేదు. ఓ చక్కని పద్యాన్ని రాసి రాజుగారి పట్టపురాణికి పంపింది. “ఏ వనితల్‌మముం 
దలపనేమి పనో తమరాడువారు గారో, వలపించునేర్చెరుగరో-'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించి- '' తమ 
కౌగిటిలో నుండగా రావది యేమిరా విజయరాఘవ యం చిలు దూరి బల్మిచే దీవరకత్తెనై బెనగి 
తీసుకువచ్చితినా తలోదరీ''- అంటూ సూటిగా అడుగుతుంది. నీ మందిరంలోకి వచ్చి నీ పడకగదిలో 


మిసిమి, జుటె 1995 219 


దూరి నీకౌగిలిలో వున్న నాయకుళ్లి బలవంతం చేసి తీసుకుపోయానా భామామణీ అని అంత సూటిగా 
అడుగుతుంటే ఆ ఇల్లాలు ఏం జవాబు చెప్పగలుగుతుంది. అందుకే కులకాంతలే యూరు వలపులే యూరు 
అన్నాను అని అన్నా అంటుంది కదూ ఆ చమత్కారి రంగాజమ్మ. 


ఆ సంగతి ఎలా వున్నా చమత్కారమే యూరు చానలే యూరు- అనే బుద్రిమంతులు కొందరున్నారు. 
అలాంటి వాళ్ళకు చక్కని జవాబు రంగాజమ్మ రాసిన చమత్కార సంభాషణలూ పద్యాలే. “నీ చమత్కారం 
నాదగ్గరకాదు-'' అని ఓ సారి పూటకూళ్ళమ్మి అందికాని ఆవిడ నా చమత్కారాన్ని, కళ్ళ భాషను బాగానే 
అర్దం చేసుకొంది. అందుకే చప్పున మంచం కిందికి దూరి రావప్పపంతులు దుమ్ము దులిపేసింది. ఇవన్ని 
తెలిసిందాన్ని కాబట్టే చమత్కారమే యూరు చానలే యూరు- అంటేనేనొప్పుకోను. చమత్కారంగా మాటలు 
చెప్పటంలోకాని, చతురోక్తులతో కూడిన కవిత్వం చెప్పటంలో కాని చమత్కారంగా |ప్రవర్తించటంలో కాని 
ఆడవాళ్ళు- మగవాళ్ళకేమీ తీసిపోరని ఒక ఆకు ఎక్కువేనని రంగాజమ్మ సాక్షిగా- గడకట్టి భేరికా డాండ 
డడాండ డాండ నినదంబు ల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటనే! ... 


ఏప్రియల్‌ నెల “మెదడుకు మేతి సమాధానములు: 


1 _ ఒకకవి మరొక కవికి అంకితము గావించిన మొదటి కావ్యము “దశకుమార చరిత్రము? (ఆంధ్రము) 

2 “శివతత్త్వసారము”'ను రచించినది మల్లికార్డున పండితారాధ్యుడు (1120-1180) ఇతడు పెక్కు 
గ్రంధములు రచించినట్టు తెలియుచున్నను, అందు లభ్యమగుచున్న గ్రంథము శివతత్త్వ సారమొక్కటే ఇందు 
శివా, రుద్రా మహేశా అను సంబోధనలతో కూడిన కంద పద్యములు నాల్గువందలకు పైగా కలవు. శత 
సంఖ్యా నియమమును, సమాన మకుట నియమమును లేకున్నను 

3 _ సంకుసాల నృసింహకవి ఈయన ''కవికర్ణ రసాయనమ''ను మాంధాత చరిత్రమును రచించెను 
ఈ కావ్యమును గురించే ఆయన పైవిధముగా నుడివెను 

4 అనంతామాత్యుడు భోజరాజీయమేగాక ఛందో దర్పణము, రసాభరణము అను (గ్రంధములను 
ఈయన రచించెను 

5 “సుమతీ శతకమును బద్దె భూపాలుడు రచించెను 'నీతిసారముక్తావళి' వీరి ఇతర రచన 

6 “త్రిపురాంతకోదాహరణము"' తెలుగునందలి ఉదాహరణ కావ్యములన్నిటిలో ఉత్తమమైనది దీనిని 
(త్రిపురాంతకుడను కవి రచించెను 

7 గోన బుద్దారెడ్డి (1200-1250) తనతండ్రి విట్టల లక్ష్మీనాధుని పేర రంగనాధ రామాయణమును 
రచించెను. దీనికి రంగనాధ రామాయణమని పేరుండుటచే రంగనాధుడను కవి దీనిని రచించి 
బుద్దారెడ్డి పేర ప్రకటించెనను ప్రవాదము కలదు కాచవిభుడు, విట్టలుడను బుద్దారెడ్డి కుమారులు 
తరువాత ఉత్తర కాండము రచించి దీనిని పూర్తిచేసిరి. 

8 _ సంస్కృతమున (ప్రబంధ శబ్దము కావ్య సామాన్య వాచకము ప్రకృష్ణమైన ( (శ్రేష్టమైన) బంధముగల 
ఏ కావ్యమునైనను (ప్రబంధమని చెప్పవచ్చును ప్రఖ్యాత వస్తుకము, ధీరోదాత్తనాయకము, శృంగార 
రస(ప్రధానము, అష్టాదశ వృర్ణనా భూయిష్టము, ఆలంకారిక శైలీ శోభితమునై అయిదారు 
ఆశ్వాసములతో కూడిన కావ్యమునకు తరువాత |ప్రబంధమను నామము రూఢమైనది 

9 _ నంది మల్లయ, ఘంటసింగనలు ఆంధ్ర సాహిత్యమున మొట్టమొదటి జంటకవులు వీరు వేదాంత 
బోధకమైన సంస్కృత “(ప్రబోధ చంద్రోదయ నాటకము ను ప్రబంధ రూపమున అనువదించుటేగాక 
'వరాహపురాణము'ను కూడా ఆంధ్రీకరించిరి వీరిలో ఘంటసింగన ( అష్టదిగ్గజాలలో ని) నందితిమ్మన కు 
మేనమామ ఘంటసింగనకు “మలయ మారుతకవి' అను బిరుదము కలదు. 

10. తెనాలి రామకృష్ణకవి. ఈయన పాండురంగ మాహాత్మ్యము, ఉద్బటారాధ్య చరిత్రము, ఘటికాచల 
మాహాత్మ్యము మొదలగు గ్రంథములను రచించెను. ఇతడు కథా కథనమందును, రనపొత్ర పోషణయందును, 
'ప్రాఢమ్రైనశ్రైలియందును, అసాధారణమైన నైపుణ్యము [(ప్రదర్శించెను. హాన్యపూ రితములైన ఇతని చాటువులు 
సర్వాంధ్ర దేశ (ప్రసిద్రములు. 





తూర్పు పడమరల కలగలుపు 
-“మిసిమి' రచనల వర్క్‌షాప్‌ 


దిక్కులు కలుసుకొనకపోవచ్చును గానీ, మనుషుల అభిప్రాయాలు, ఆలోచనలు ఏదో ఒకసందర్భంలో 
అంతో ఇంతో ఒకేలా వుంటాయి. మనిషి పుట్టుకతో పాటే పరిశోధన ప్రారంభమైందంటే ఆశ్చర్యపడవలసిన 
పనిలేదు. ఆ పరిశోధనలోనే మనిషి నిరంతరం తన చుట్టూ ఉన్న పరిసరాల్ని తన కనువుగా మార్చుకోసాగాడు. 
ఈ పరిణామం అంతం లేనిది, మనిషికి ఆలోచనలు రావడం మాననంతవరకు. అయితే ఏదో ఒక 
' సమస్య” అనేది లేకపోతే కొత్త మార్పును మనం సాధించలేమన్నది కూడా నిజం ! 


ప్రస్తుతం తూర్పు పడమరల అభివృద్ది కానీ, అభిప్రాయాలు కానీ ఒకేలా ఉన్నాయా? అంటే- 
ఊహు | అని సమాధానమియ్యవలసి వుంటుంది. ఎందుకంటే పశ్చిమదేశాలు అభివృద్ది కర విలువలపై 
ఆధారపడి పురోగమిస్తున్నాయి. విభిన్న సాంస్కృతిక విలువలతో సతమతమవుతూ అభివృద్దికై ఘర్షణ 
పడుతూవున్న దేశాలు తూర్పుదిశన ఉన్నాయి. తూర్పు దేశాలు నూతన సమాజాలుగా అవతరిస్తాయా 
? లేక ఓటమితో రూపుమాసిపోతాయా ? 


చరిత్రలో ఇంతవరకూ జరగని విధంగా తూర్పుపడమర దేశాలు అతివేగంగా ఒక దానికొకటి 
ద్గరవుతున్నాయి . ఇలా జరగడం ఈనాడు కొత్తకాక పోయినప్పటికీ, గతంలో లేని వేగం ప్రస్తుతం మనక్షు 
కనిపిస్తుంది సాంకేతిక విప్లవం, విస్తరిస్తున్న విజ్ఞాన పరిశోధనలు, ఎల క్రానిక్‌ రహదారి తూర్పు పడమరల 
మధ్య ఉన్న దూరాన్ని (భౌగోళికంగా కాదు) తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు ఎక్కడో వేలమైళ్ళ దూరంలో 
విదేశాలలో జరుగుతున్న టెన్నిస్‌ పోటీలను మారుమూల పర్ణెలో మన ఇంట్లో కూచుని చూడగలుగుతున్నాం. 
అలాగే మన దేశంలో జరిగే విశేషాలను విదేశీయులు దర్శించగలుగుతున్నారు. ఈ వేగంలోని నేపధ్యాన్ని 
గమనించినట్లయితే మూడు ముఖ్యాంశాలు మనకు అవగతమవుతాయి. 


మొదటిది, కలయిక అనివార్యమనేది. 15 వ శతాబ్దం వరకు, మనం రెండు, విభిన్న (ప్రపంచాల్లో నివసించి 
వున్నాం. రెండు విభిన్న ప్రపంచాలు వుండడమే కాదు. ఎన్నో విశిష్టమైన గుర్తింపులు ప్రపంచంలో విస్తరించి 
వుండేవి. అయితే, పెట్టుబడిదారీ విధానం పుట్టి పెరిగేకొద్దీ విభిన్న సమాజాలు, తిరుగులేని విధంగా ఐక్యతా 
మార్గంలోకి ప్రవేశించాయి. 


మనం, మన సాంస్కృతిక, భాషా ప్రత్యేక లక్షణాలను యింకా కొనసాగిస్తున్నాం. అయితే, మన ఆర్థిక 
వ్యవష్టలు మాత్రం అతివేగంగా తారుమారౌతు వున్నాయి. సమాజాల్లోని వర్గవైరుధ్యాలు, వివిధ స్థాయిల్లో 
కొనసాగుతున్న ఆర్టికాభివృద్ది, కొంత వరకు పెట్టుబడిదారీ విధానాన్ని వికృతపరచి, దాని (ప్రవేశాన్ని 
అడ్డుకోవచ్చు. ఏమైనా, యీనాడు పెట్టుబడిదారీ విధానం ఒక్కటే ఆధునికాభివృద్దికి మార్గదర్శిగా 
నిలబడింది. 

రెండవ వాదన - పెట్టుబడిదారీ విధానం, ( దాన్నే మార్కెట్‌ శక్తులు అనికూడా అంటారు) చరిత్రలో 
పురోగమన పంథా (పర్యావరణ వాదులు తిరోగమనమని అంటారు) తన వేగాన్ని పెంచుకుంది దానికి 
తిరుగులేదు. ఎందుకంటె, పెట్టుబడిదారీ విధానానికి, మార్కెట్‌ శక్తులు యింజను లాంటివి. ప్రచార 
సాధనాలు శకటం లాంటివి. ప్రచార సాధనాలు ఎంతోవేగంగా విస్తరిస్తున్నాయి. వాటిని అపేశక్తి ఎవరికీ లేదు. 
కొన్ని శతాబ్దాల ముందు వాటి ఉనికిగాని, నడకగాని గుర్తింపు పొంద లేదు. కాని 20వ శతాబ్దం రెండో 
భాగంలో కంప్యూటర్లు, సాటిలైట్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రచార సాధనాల 
వాడి, వేగం గతంలో లేని విధంగా పరిధులను దాటీపోయాయి. 





మిసిమి, జులె 1995 291 


సంఘంలో పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్చును సృష్టిస్తుందనేది సత్యం. మన కాలంలో 
యీ మధ్య (ప్రచార, వార్తా సాధనాల స్వరూప, స్వభావాల్గో అతిశీఘ్రంగా వచ్చిన అభివృద్ది సాటిలేనిది 
అలోగే ప్రపంచంలోని సాంఘిక, ఆర్దిక వ్యవస్థల్లో విస్తరించిన పెట్టుబడిదారీ విధాన ప్రభావం మనం యిదివరకు 
ఎప్పుడూ కనీవినీ ఎరుగము. ఉదాహరణకు, వ్యవసాయ విసవాన్నే తీసుకోండి. (ప్రపంచంలోని 
దేశాలన్నింటిలో సాంఘిక ఆర్రికపరంగా, వ్యవసాయ రంగంలో ఒకే తరహా పద్దతులు వచ్చేందుకు కొన్నివేల 
సంవత్సరాలు పట్టింది. కాని ఆధునిక కాలంలో వ్యవసాయ శాస్త్రవిజ్ఞానం శీఘ్రంగా అన్ని దేశాలకు 
విస్తరించింది. అలాగే మార్కెట్‌ శక్తుల ప్రభావం నాలుగు లేక ఐదువందల సంవత్సరాల కాలంలో 
జరి గినమార్పు కంటే గత 50 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్దిని గమనిస్తే, వచ్టే 25 సంవత్సరాల్లో 
పెట్టుబడిదారీ విధానం (ప్రపంచంలోని మారుమూల ్రాంతాళ్టోకి కూడా దూసుకొని వెళ్తుందనీ, 
ఎప్పుడూలేని విధంగా మానవజాతిని ఏకం చేస్తుందనే విషయం బోధపడుతుంది. 

ఇక మూడవ వాదన - మన వద్దనున్న సాక్ష్యాధారాలను బట్టి, మార్కెట్‌ శక్తులు అభివృద్ది చెందేందుకు 
(ప్రత్యేకమైన, నైతిక సూత్రాలుగాని, విలువలుగాని అవసరం లేదని చెప్పడం సరికాదు. ఐరోపాలో 
తొలిరోజుల్లో, ఫ్లారెన్స్‌, వెనిస్‌లోని యూదులు, ఇటాలియన్ల బ్యాంకుల వల్లనే ప్రొటెస్టంట్‌ నైతిక సూత్రాల 
ప్రేరణతో పెట్టుబడిదారీ విధానాన్ని అవగాహన చేసుకున్నారని కొందరు మేధావులు పేర్కొన్నారు. ఇప్పుడు 
తూర్పు ఆసియాలోని జపాన్‌ అద్భుత విజయాలు సాధించడంతో అక్కడ పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యేక 
నైతిక విలువలు లేవని చెప్పలేము. మార్కెట్‌ విలువలు ఎక్కడ వేళ్ళ్లూనినా, అక్కడ వాటి ప్రభావం 
ఇట్టేకశిపిస్తుంది విద్య, మంచి ప్రజాపరిపాలన లాంటి వాటిని అభివృద్ది చేసే సామర్జ్యాన్నిబట్టి నవీన 
సమాజాల్లో పెట్టుబడిదారీ విధానం జయప్రదమౌతుంది. 

గతంలో వెయ్యి సంవత్సరాలు సాంఘికార్దిక అభివృద్ది పద్దతితో, గత ఐదు శతాబ్దాల పద్దతిని పోల్చి 
చూసినట్లయితే, మార్కెట్‌ శక్తులు తిరుగులేని విధంగా ముందుకు పోతాయనే సత్యం మనకర్ణమౌతుంది 
18వ శతాబ్దంలో ఆడమ్‌స్మిత్‌, 19వ శతాబ్దంలో కార్డ్‌ మార్క్‌ యీ ధోరణిని గమనించి వారి 
అభిప్రాయాలను గ్రంథస్థం చేశారు. మార్క్స్‌ గొప్ప రచనలైన కమ్యూనిష్ట్‌ మానిఫెస్టో, దాస్‌ కాపిటల్‌, 
తర్వాత బయటపడ్డ రాత ప్రతులు - యౌ నూతన పరిమాణాలపై మార్క్స్‌ యొక్క ఆశ్చర్యాన్ని, ఆవేదనను 
వ్యక్తం చేశాయి. పెట్టుబడిదారీ విధానాన్ని ఒక భయంకరమైన రాక్షసిగా ఆయన చూశాడు. మార్కెట్‌ 
శక్తులు, అద్భుతమైన సృజనాత్మక శక్తి అనీ, దాన్ని వేగంగా లొంగతీసుకోకుంటే, మన నాగరికతనే స్వాహా 
చేస్తుందని ఆయనగమనించాడు. పెట్టుబడిదారీ విధానానికి విరుగుడుగా ఆయన “శాస్త్రీయ సోషలిజం” ను 
(ప్రతిపాదించాడు భూస్వామ్య, పెట్టుబడిదారీ నిధానాలు రెండింటికీ మానవత్వంతో ! కూడిన సోషలిజమే 
ప్రత్యామ్నాయం అని ఆయన పేర్కొన్నాడు. మార్క్స్‌ గతాన్ని సరిగ్గానే చదవగలిగాడు. కాని భవిష్యత్తును 
గురించిన ఆయన జోష్యం సరియెంది కాదని తేలిపోయింది. పెట్టుబడిదారీ విధానం, స్వయం సర్హుబాట్ట 
బాటలో గతితర్భంగా ముందుకు పోయింది తప్ప మార్క్స్‌, ఆయన శిష్యులు చెప్పినట్టుగా పెట్టుబడిదారీ 
విధానం నాశనం కాలేదు. మానవత్వ విలువలతో అది అభివృద్ది దిశగా సాగిపోతూ వుందని నేడు మనం 
చూస్తున్నాము. 

ప్రస్తుత కాలాన్ని గమనిస్తే, పెట్టుబడిదారీ విధానానికి ప్రతిగా వున్న సోవియట్‌ యూనియన్‌ ప్రయోగం 
1989లో కుప్పకూలిపోయింది. ప్రాక్‌ పశ్చిమ పెద్దదేశాలు, మాడ్కెట్‌ శక్తుల విధానంలో తమ అర్దిక 
పద్దతులను మలచుకోటానికి పోటీపడుతున్నాయి అభివృద్ది చెందుతూవున్న దేశాల్లో యింకా పురాతన 
సాంప్రదాయాలుగల సమాజాలు ఎన్నోవున్నాయి. అవన్నీ, పెట్టుబడిదారీ విధానానికి ముందుగావున్న, 
సాంఘిక ఆర్థిక విధానాలనే కొనసాగిస్తూ వున్నాయి అయితేఫల ప్రదంకాని పోరాటాలు సలుపుతూ వున్నాయి. 
ఆసియాలో మార్కెట్‌ శక్తులతో సర్దుబాటు చేసుకొనేందుకు ముమ్మరంగా పోరాటాలు సాగుతున్నాయి, 
పెట్టుబడిదారీ ఆధునీకరణ మార్గంలో |పయాణించిన దేశం, ఆసియాలో జపాన్‌ మొట్టమొదటిది. 19వ 
శతాబ్దంలో నిదానంగా మొదలెట్టి, ప్రపంచ యుద్దం తర్వాత 1950- /3కాలంలో వేగాన్ని పెంచుకుంది. ఆ 


222 మిసిమి, జులై 1995 


కారణంగా, ఉత్తర అమెరికా, ఐరోపాదేశాలు నిర్వహించే”//5౯87' అన్మేక్షబ్బులో దానికి సభ్యత్వం లభించింది 
అది ఎంతో గౌరవ[ప్రదమైనదిగా భావించబడింది మార్కెట్‌ ఆర్దిక పద్దతుల మార్గం, కేవలం పళ్చిమదేశా 
(ప్రత్యేక హక్కు కాదని, (ప్రత్యేక నైతిక విలువలతో కూడి వుందని, జపాన్‌ నిరూపించింది. ఆసియాలోని 
మిగత దేశాలు యిప్పుడు ఆ బాటనే అనుసరిస్తున్నాయి. అయితే, జపానంత వేగంగా అవి పోతాయో లేదో 
వేచి చూడవలసి వుంది. కాని వాటి మార్గం గురించి ఏమాత్రం సందేహం లేదు. 


పెట్టుబడిదారీ విధానానికి సాంకేతిక వేగం, సామర్ధ్యం కీలకాంశాలు. ఆసియాలోనూ, ఆమెరికాలోని 
అనేక ప్రాంతాల్లోనూ, పురాతన సాం ప్రదాయ సమాజాలు కొనసాగుతున్నప్పటికీ ఆధునీకరణ, యిదివరకటి 
కంటె యిప్పుడు ఎక్కువ వేగంగా జరుగుతూవుంది. ఐరోపాలో ఆధునీకరణ కార్యక్రమం శతాబ్దాలపాటు 
జరిగి, (ప్రజావిస్థవాలకు కారణభూతమైంది. ఇప్పుడు ఆమార్చు కొన్ని దశాబ్దాల్లొనే జరిగిపోతూ వుంది. 
ఇప్పుడు అధిక భాగంలో, ఇండియా, చైనాలతో సహా ఆధునీకరణ కార్య (క్రమాలు ముమ్మరమయ్యాయి. 
వచ్చే 20 సంవత్సరాల కాలంలో అవి ఏ మార్గంలో ముగిసిపోతాయో యిప్పుడే చెప్పలేము. అయితే వేగాన్ని 
బట్టి, సరితూగే సామర్థ్యాలను, అవి సృష్టించుకోవలసి వుంది అలా కాకుంటే నాడు శతాబ్దాలపాటు 
ఐరోపాలోనూ, నేడు తూర్పు ఐరోపాలోనూ ఏర్పడ్డ సాంఘిక, రాజకీయ ఉపద్రవాలను అవి ఎదుర్కోవలసి 
వుంటుంది. 


ప్రసార సాధనాల్లో జరిగిన విష్ణవాత్మక మార్పుల కారణంగా వార్తలు అతివేగంగా దిశదిశాంతరాలకు 
కొద్ది నిమిషాల్లోనే న్యాసీసూ వున్న తరుణం యిది. దీన్ని ప్రచార సాధనాల్లో వచ్చిన మూడన విష్లనంగా 
వర్ణించారు. మొదటిది - ఈజిస్ట్రలో మొట్టమొదటి లిఫిని కనిపెట్టడం. రెండవది 1 5 వ శతాబ్దంలో గ్భుటెన్‌బర్ల్‌ 
అచ్చుయంత్రాన్ని కనిపెట్టడం గ్భుటెన్‌బర్ల్‌ బైబిల్‌ను అచ్చువేయడంవల్ల అది ఎక్కువ (ప్రజలకు 
అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు (ప్రజా(ప్రచార సాధనంగా మార్కెట్‌ శక్తులు విస్తరించేందుకు 
విప్లవాత్మకంగా పనిచేసింది మూడవ విప్లవం మనం యిప్పుడు చూస్తున్నాం. నాగరికతమీదనే అత్యంత 
ప్రభావాన్ని చూపుతూవుంది. వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్‌, రవాణా, కంప్యూటర్లు, ఫ్యాక్ట్‌ మెషన్లు 
అతివేగంగా (ప్రపంచ వ్యాప్తంగా ప్రసారాలను వ్యాపింపచేస్తున్నాయి సాంప్రదాయ సమాజాల వాకిటి ముందుకు 
నూతన అభివృద్ది సాధనాలను తెచ్చి, మార్కెట్‌ శక్తుల ఆర్టిక విధానాలు వారి అందుబాటులోకి తెచ్చాయి 
మరో ప్రక్క, మార్కెట్‌ శక్తులు పనిచేసే సమాజాల్లో ఎనలేని సాంఘిక, ఆర్థిక వొత్తిళ్లను సృష్టించాయి. 
“పళ్ళిమ విలువలు”, ' ప్రాక్‌విలువలు' అంటూ (ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగడం యాదృచ్చికంగాదు. 
(ప్రపంచంపై పెత్తనాన్ని ఆసియా సంపాదించడం అంత సులభసాధ్యం కాదని కొందరు వాదిస్తారు. 
సాంస్కృతికపరమైన సంఘర్షణలో (ప్రపంచం అస్తవ్యస్తమౌతుందని మరి కొందరు చెప్తారు. శతాబ్దాల పర్యంతం 
వున్న కుటుంబ వ్యవస్టపైన జీవిత విలువలపైన, పురాతన సాంప్రదాయ ఆర్థిక, రాజకీయ విధానాల పైన 
“ఆధునీకరణ! భయోత్సాతాన్ని సృష్టించిందనేది వాస్తవమైనా, ఆసియా అత్యున్నత నైతిక విలువల వల్ల 
“శీ ఘ్రగతి న అభివృద్ది సాధ్యమౌతుందని కొందరు భావించారు ఇదే సమయంలో 'పళ్ళిమ' దేశాల్లో ఆతురత, 
భయం చోటుచేసుకున్నాయి ''వారు ఎలా చేయగలుగుతున్నారు! నైతిక విలువలతో నిమిత్తం లేకుండా 
వారు ఆధునీకరణ చేయడం సాధ్యమా? ప్రపంచాధిపత్యం కోసం ఏమి జరుగుతుంది?! అనేవే తూర్పు" 
దేశాలపై 'పల్చిమ దేశాల భయాందోళనకు కారణం దానికి 'తూర్పు' దేశాలు ఇచ్చేది “మాకు తెలియదు" 
అనే వుదాసీన సమాధానమే (ప్రస్తుతానికి మనం గమనించేదేమిటంటే, ప్రసార సాధనాలు అత్యధిక పురాతన 
సాంప్రదాయ భావాలను పోగొట్టి అవ్యవస్టమైన జ్ఞానాన్ని కలిగించాయి 
ఇలాంటి అవ్యవస్ట నుండి వెనక్కిపోయే సమస్య లేకపోవచ్చు ఆసియాలో ఎక్కువ దేశాలు విజ్ఞానంలో 
శ్రుపరిస్టితులను అధిగమించాయి. టెలివిజన్‌లు, పట్టణాల్లోనూ, నోరాల్లోనూ వెళ్లివిరిశాయి. వార్తా పత్రికల 
ఆదాయం పెరిగింది. (ప్రకటనల ఆదాయం ఎక్కువైంది ఆసియాలో మురికి వాడల్లో కూడా టెలివిజన్‌ 
(ప్రత్యక్షమయింది. టెలిఫోన్ల వాడుక విపరీతంగా పెరిగింది. 


మిసిమి, జుల్‌ 1995 223 


నూతన (ప్రసారాల ద్వారా, పెట్టుబడిదారీ విధానం, వెనుకబడిన దేశాల్లోకి ఎంతవేగంగా 
(ప్రచారణమౌతుందో తెలుసుకోటానికి ఒక వుదాహరణ - ఈ మధ్య ఇండియాలో వ్యాపించిన సేగు 
వుదంతాన్ని తీసుకుందాం. సూరత్‌లో వ్యాపించిన యీ వ్యాధి ప్రపంచమంతటా భయాన్ని కలిగించింది. 
దానికి దేశ విదేశీ ప్రచార సాధనాలు సాయపడ్డాయి. అవి పోటీలు పడి మరీ (ప్రచారం చేశాయి. ప్లేగు రావడం 
నిజమే అది సహజంగానే ఆందోళన కలిగించింది. అయితే, మలేరియా, కలరా మాదిరి వ్యాధులతో 
భారతదేశంలో చనిపోయినంతమంది, ప్లేగువల్ల చనిపోలేదు. అయినా విదేశీ ప్రచారం తీవ్రంగా జరిగింది. 
1994 సెప్టెంబర్‌ రెండవ భాగంలో సూరత్‌లో ప్లేగు వ్యాపించింది. వేల సంఖ్యలో పట్టణాన్ని వదలి 
పారిపోయారు. కొందరు తమతోపాటు ఆ వ్యాధిని తీసికెళ్లారు. వెంటనే ఆవార్తను దేశవిదెశాల్లోని 
వార్తాపత్రికల్లో ప్రచురించారు. టెలివిజన్లలో ప్రధానకాల బులెట్లిన్లలో చూపించారు. ఇంకేముంది, గల్ఫ్‌దేశాలు, 
సౌదీ అరేబియా భారతదేశ విమానాలను తమ దేశానికి రానివ్వలేదు. తమ విమానాలు భారత దేశానికి 
మ్లైనివ్వలేదు. ఇండియా పేరు వింటూనే విదేశాల్లో ప్రజలు ముక్కుకు చేతిగుడ్డ పెట్టుకున్నారు. అమెరికామెళ్లో 
ఒక డెల్టా ఏర్‌లైన్స్‌ విమానంలో ఒక ప్రయాణీకుడు ప్రయాణం పడక వాంతి చేసుకున్నాడు. అందులోని 
ప్రయాణీకులు భయపడిపోయారు. దాన్నికి.B.C , CNN చెలివిజన్టు ప్రచారం చేశాయి. మనదేశ ప్రభుత్వం 
దిగ్భ్రాంతి చెందింది. మదర్‌ థెరిసాను కూడా రోమ్‌లోని విమానాశ్రయంలో వైద్యపరీక్షచేశారు. 


బొంబాయిలో స్టైక్‌ మార్కెట్‌ మూడురోజులపాటు దిగబడిపోయింది. (ప్రతిరోజు, ఉదయం, 
సాయంత్రం, (ప్రతి గంటకు ఒకసారి 8 8 0, CNN ప్లేగు వార్తల ప్రసారంతో దేశవిదేశాల్లోని ప్రజలు 
బెంబేలెత్తిపోయారు. అలాంటి భయాందోళన యింకా కొనసాగి వుంచే, స్టాక్‌ సూచిక యింకా పడిపోయి 
వుండేది. అదేవిధంగా అంతర్జాతీయ పెట్టుబడిదార్డు, తమ పెట్టుబడులను దేశ మార్కెట్లునుండి వెనక్కి 
తరలించుకొని పోయేవారు కోటాది విదేశీమారక నిల్వలు త్వరలోనే కరిగిపోయేవి. 1991 ముందు నాటి 
సంక్షోభం దేశాన్ని ముంచి వుండేది. 


ప్లేగు అంత భయంకరమైంది కాదని తర్వాత తెలిసింది. మందులతో స్టేగును నయం చేయవచ్చు. 
సూరత్‌లో స్లేగువల్ల చనిపోయింది 51 మంది మలేరియా, కలరాలవల్ల అంతకంటె ఎన్నోరెట్ల మంది 
చనిపోయారు సూరత్‌ పాలనా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దానికి తోడు, స్టానిక రాజకీయ 
నాయకులు ప్లేగంటూ పట్టణంలో ఏదీలేదని ముందు బుకాయించారు. కాని బొంబాయిలో సూరత్‌ 
నుంచి వచ్చే వారిపై వైద్య పరీక్ష చేశారు బొంబాయిలో స్లేగువల్ల ఎవరూ చనిపోలేదు. రెండు వారాల్లొనే 
మామూలు పరిస్థితి ఏర్పడింది భారతదేశ వార్తాపత్రికలు మేల్కొని వెంటనే సరియైన సమాచారాన్ని 
అందించాయి దాంతో విదేశీ (ప్రసారాలు అనుగుణంగా స్టంభించాయి. 'ప్లేగు! అనే పేరుతోనే ఆ భయం 
కలిగింది తప్ప ' 'వ్యాధిక్రిమి?! వల్లకాదు. ఆ పదం బైబిల్‌లో వుంది అది జానపదాల్లో వుంది శాపనార్థాల్లో 
ఎక్కువగా వాడుతాం 

అయితే, ఐరోపా జనాభాలో మూడోవంతు “810 Death' అనే వ్యాధివల్ల చనిపోయిన రోజుల్లో 
టెలివిజన్‌ లేదు. ఏంజరుగుతుందో తెలిపేందుకు వార్తా పత్రికలు లేవు ప్లేగును దూరంచేసే విధానాలు, 
దాన్ని గురించి ఎందుకు భయపడకూడదో చెప్పే (ప్రసార సాధనాలు ఆనాడులేవు భారత దేశంలో 20వ 
శతాబ్దం మొదట్లో ప్లేగువల్ల, ఒకకోటి మంది చనిపోయారు ఇప్పుడు చనిపోయింది 51 మంది మాత్రమే! 
వ్యాధిని రెండు వారాల్లోనే కంట్రోలు చేశారు 

అలాంటి సంఘటన, ఒక ఆసక్తి కరమైన పారాన్ని నేర్పుతుంది తన పురాతన సంప్రదాయాలను 
నిలుపుకుంటూ, ఆధునీకరణకోసం (శ్రమించే సమాజం, (ప్రపంచం కనుసన్నలనుండి తన యిక్కట్లును 
ఏమా [త్రం దాచివుంచలేదు అయినప్పటికి ఆధు నీకరణను, దేశం త్రోసివేయలేదు ఆ సంఘటన మొదట్‌ 
కలిగించిన భయా గ్నికి వార్తా(ప్రసారాలు ఆజ్యం పోశాయి గత కాలపు ఆర్థిక వ్యవస్థనుండి మార్కెట్‌ శక్తుల 
(ప్రపంచంలోకి అడుగేసీందుకు భయపడవచ్చు కాని అవే (ప్రచార సాధనాల పుణ్యమా అంటూ తిరిగి 


224 మిసిమి, జులె 1995 


మామూలు పరిస్టితి నెలకొనడం జరిగింది. అదే విధంగా మార్కెట్‌ శక్తుల భయంనుండి కూడా 
బయటపడుతుంది. 


రెండు వందల సంవత్సరాల ముందు పళ్చిమదేశాల్లో అధిక భాగం ఆధునికతకు దూరంలో వుండేవని 
మనం తెలుసుకోవాలి ఐరోపాఖండం, రోతగా, రోగబ్లష్టమై, విద్యాహీనమై వుండేది జీవనం అసహ్యాకరంగా, 
అనాగరికంగా, అతితక్కువ ప్రమాణంలో వుండేది. అలాంటి ఐరోపా నేటి పరిష్టితికి ఎలా వచ్చింది? ప్రత్యేక 
నాగరికత వల్లనా? లేక మార్కెట్‌ శక్తులవర్ణనా? ఒకదేశం మార్కెట్‌ శక్తుల అధీనంలో వుంటే, ఆ సమాజం, 
గట్టిబడి స్వయంగా (కనుశిక్షణ నలవరించు కుంటుంది పురాతన సాంప్రదాయ సమాజం నుండీ 
అధునాతనంగా అభివృద్ది అయ్యేందుకు మార్కెట్‌ శక్తులే కారణం 


“తూర్పు?! 'పడమర'!' అనే పదాలకు యీ రోజు చెప్పే అర్ధం, 19వ శతాబ్దం వరకు తెలియలేదు 
“పళ్ళిమ' భావాలు వెల్లి విరిసిన 'హెళ్లైనిక' నాగరికత రోజుల్లో కూడా, వాటికి సాటిగల పదాలు లేవు 
(ప్రపంచంలోనే ఒకనాడు సాటిలేని ఆధిపత్యంలో వున్న (గీసుకు, పశ్చిమ ఐరోపాతో కంటె, ఉత్తర ఆ(ఫీకా, 
పర్షియా, వాయవ్య సరిహద్దు దేశాలు, భారతదేశంతోనే ఎక్కువ సంబంధాలుండేవి పశ్చిమ ఐరోపా దేశాలు 
(గ్రీసు నుండి వుత్తరోత్తరా వుత్తేజం పొందాయి 

ఇప్పుటి (గ్రీసు ఐరోపాలో వుంది పురాతన (గ్రీసు భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, ఐరోపాకు 
చెందలేదు (గ్రీసు వారసత్వం పశ్చిమ దేశాలకే కాదు ప్రపంచం మొత్తానికి చెందినట్టిది. ఇప్పుడు అది పశ్చిమ 
దేశాలకు జీవన ధారగా పిలువ బడుతూ వుంది చరిత్రలో జరిగిన అన్యాయం, అతిక్రమణ యిప్పుడు 
ద్యోతక మౌతున్నాయి. నేటి యుగంలో '' పశ్చిమం?” అనే భావం “స్వయ అభినందన సిద్దాంతం నుండి 
ఎదురులేని వాస్తవంగా గుర్తింపబడింది ““తూర్పు'' భావన ఎన్నో శతాబ్దాల నుండి వుంది. 19, 20 శతాబ్దాల 
ఐరోపా వలస విధానంతోపాటు దాని రాజకీయ స్వభావం పెంపొందింది. ఒక సమయంలో “తూర్పు'' 
అనేది నీచంగా పరిగణింప బడేది. ఎందుకంటె, చారిత్రకంగానూ, నాగరికతరీత్యా అంతకు మించి యితరత్రా 
పిలువబడేందుకు సాధ్యం కాలేదు. '“పశ్చిమం?' “వున్నత మైందనే భావన వుండేది . అది దృఢమైన నైతిక 
విలువలపై ఆధారపడి వున్నట్టుగా భావించబడేది “పశ్చిమం! “మేము' అని గర్వ కారణంగా 
వుండేది. వలస పాలకులకు అనాగరికులను “'వారు''గా అనిపించేవారు. ““తూర్పు'' భిన్నంగా వుండడమే 
కొదు, వారి అంతర్గత తర్భ౦, సూత్రాలు, “పశ్చిమం” అర్థం కాని విధంగా వుండేది అయితే “తూర్చు'' 
సాంస్కృతికంగానూ. (ప్రమాణాల రీత్యా, అంతరంగిక పాందికతో తన సరిహద్దులో తనకు తాను 
సంపూర్థంగా సంఘటితపడిన (ప్రపంచం. 

“తూర్చు'' మేధావులు వలస పాలనాధిపత్యం (క్రింద ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు దానికి 
ప్రతీకగా “తూర్పు సిద్ధాంతంలో గొప్ప సుగుణాన్ని గమనించి 'పళ్చిమ' విలువలకంటే అదే గొప్పదని 
భావించారు. ''తూర్పు'' విలువలు ''పళ్ళిమం!! విలువలకు పూర్తిగా భీన్నమైనవని చాలామంది 
వాదిస్తున్నారు. మలేషియా మహతీర్‌ మహ్మద్‌, సింగపూర్‌ లీకువన్‌ యు, యిలాంటి వారు ' ఆసియా! 
భావాన్ని సమర్ధిస్తున్నారు అలాంటి వాక్సాతుర్యం వెనక, వారి ప్రభుత్వ రాజకీయావసరం వుండవచ్చు అయితే, 
చాలమంది పళ్ళిమేతర మేధావులు యీ వివాదాన్ని సునిశితమైన దృష్టికోణంతో చూడవచ్చు 


సింగపూర్‌కు చెందిన కిషోర్‌ బహబూబాని 1993 సెప్టెంబర్‌, అక్టోబర్‌ "Foregn Affars' పత్రికలో 
యీ విధంగా రాశాడు- '' మానవ నాగరికతా సంపద, విజయాల, కోశాగారంగా *'పశ్చిమం'' నేటికీ వుంది 
మానవుని అద్భుత పురోగమనాన్ని గురించి చాల 'పళ్చిమ' విలువలు వివరిస్తాయి. శాస్త్రీయ దృక్పధం, 
హేతువాద దృష్టితో పరిష్కారాలను కనుగొనడం కల్పనా భావాలకు సవాలును అంగీకరించడం లాంటి 'పశ్ళిమ' 
విలువలు ముఖ్యమైనవి మొత్తంలో కొన్ని విలువలు హానికరమైనవి కావచ్చు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి 
కావచ్చు “పశ్చిమం! బయట వుండి చూస్తేనే గాని స్పష్టంగా అవి కనబడవు అది తనచేతులారా, తన పతనాన్ని 


oo 


ఏ విధంగా కొనితెచ్చుకుందో కూడా తెలుసుంది '' 


మిసిమి, జులె 1995 225 
ఈ అభిప్రాయం (ప్రకారం ''తూర్పు'' భవిష్యత్తులో |ప్రపంచనాయకత్వం వహిస్తుందని వీరి ఆశాభావం | 


మార్కెట్‌ శక్తులు తనుకు వుచితమైన మార్గంలో పయనిస్తూ వున్నప్పుడే, సాంస్కృతిక రాజకీయ 
నివాదాలు కొనసాగాయి. జసాను, మిగతా తూర్పు ఆసియా దేశాలు పురోగమించి సౌభాగ్యవంతం 
అయ్యేందుకు వారి ప్రత్యేక నాగరికతా విలునలు కారణం కొదు. కొన్ని ఆర్థిక మూల సూత్రాలను గుర్తించి 
అర్థం చేసుకొన్న వారి సామర్హ్యమే దానికి కారణం. అలాగే మిగతా ఆసియా దేశాల అర్ధిక నిధానాలు పై 
దేశాల వాటితో పోలివున్నాయి, అని ప్రపంచ బ్యాంకు తన 1993 రిపోర్టులో సీర్కొంది. మిగతా అభివృద్ధి 
చెందే దేశాలు కూడా ఈ మార్కెట్‌ ఆర్థిక విధాన మూలసూ శ్రాలను అనలంబిస్తే, సిద్ధాంతపరంగా అని 
ఆధునీకరణ మార్గంలో సత్ఫలితాలను సాధించగలవు, కొన్ని ఆసియా దేశాలు ఆచరణ రీత్యా, ఆ మార్గంలోనే 
పురోగమిస్తున్నాయి. అయితే రాజకీయనాయకులు దాన్నుండి దృష్టిని మళ్ళించేందుకు సంస్కృతికి 
సంబంధించిన వాదానికి దిగారు. ఆ వాదనలలో, వు ద్రేకాన్ని రెచ్చగొట్టే కుటుంబ విలునలు, సెక్స్‌ నీతి, 
అతి త్వరగా మారుతున్న ప్రపంచంలో ప్రాముఖ్యం వహించాయి. 


ఒక విషయాన్ని మనం దృష్టిలో వుంచుకోవాలి. ఐరోపా కూడా ఎల్లకాలం ఆధునికంగా వుండలేదు 
మార్కెట్‌ అవసరాల దృష్ట్యై తన రోజువారీ జీవన విధానం అనుభవాలు, నమ్మకాలు దెబ్బతింటున్నా వివిధ 
మౌర్గాల్లో ఆధునీకరణ దిశగా ఐరోపా సాగింది. 'కాలం' ప్రాముఖ్యాన్ని అది గుర్తించింది. ఆధునీకరణకు 
అది చాలా ముఖ్యం ఐరోపాలో పెట్టుబడిదారీ విధానం పెరిగే దళలోనే గడియారం కనుగొనబడిందేమో! 
కాలమే వ్యత్యాసాలను రూపుమాపే గొప్పశక్తి. అది (క్రమశిక్షణను విధిస్తుంది లీ కువన్‌ యు కాలానికి 
(ప్రాముఖ్యానిచ్చి దాన్ని గట్టగా అంటి పెట్టుకొని వుండేవాడు. బహిరంగ స్థలాల్లో వుమ్మివేయడం లాంటీ 
ఆసీయన్హ పాత అలవాట్లను అసహ్యించుకొనేవాడు. అలా పూసేవారికి జరిమానా విధించి శిక్షించేవాడు. 
ఈ మధ్యకాలం వరకు ఐరోపాలో కూడా (ప్రజలు బహిరంగ స్థలాల్లో వుమ్మివేసేవారు. ఇప్పుడు దానికోసం 
నగిషీ పాత్రలను వాడుతున్నారు. ఆధునీకరణ జరోేకొద్దీ మంచి ఆరోగ్యసూ త్రాలు అలవడ్డాయి. ఆసియా 
దేశాలు కూడా ఆ దారిలోనే పోతూ ఉన్నాయి. 

ఐరోపా అనుభవానిక్తి యిప్పటి ఆసీయాొ అనుభవానికి ప్రత్యేకమైన తేడా వుంది. ఐరోసాలో సారి (శ్రామిక 
విస్తనం ముందే మేధా నిష్తనం నచ్చింది. జపాన్‌ యితర ఆసీయా దేశాల్లో అది తలక్రిందులుగా వచ్చింది. 
ఇది రెండు ప్రసంచయుద్దాల ఫలితం కానచ్చు. ఐరోపా సాధించినదాన్ని, పశ్చిమేతర దేశాలు ద్విగిణీకృతంగా 
సాధించాయి. ముఖ్యంగా జసానుదేశం ఎంతో సాధించింది. అభినృద్దితో పాటు జపాను, సాంప్రదాయ 
నిలునల సామరస్యాన్ని సాధించింది. జపాను మేధా విప్లవం కొంత ఆలస్యమైందే తస్ప, అసలు రాకుండా 
సోలేదు, న్యక్తి నాదం సెరిగింది. దాంతో ప్రత్యేక జపాను పాత్ర రూపు మాసిసోయింది. క్లుప్తంగా చెప్పాలంటే, 
జపాను నూర్పుమొర్గంలో నిష్క్రనుణకు తావులేదు. 


జపాను సమాజం, దాని విలువలు వేగంగా పరిణామం చెందుతున్నాయి. జపాను, యింకా యితర 
తూర్పు ఆసియా దేశాల్లో (స్త్రీ స్థానం మారుతూ వుంది. కుటుంబం, పనితీరులో మార్పు వచ్చింది 
పురుషాధిక్యత వున్న సమాజంలో, పూర్తిస్థాయి పొందాలంటే, (స్త్రీలు యింకా చాలాదూరం ప్రయాణం 
చేయవలసి వుంది. అయినా, (స్తీ అంతస్తులో మార్పు రావడంతో, కుటుంబ వ్యవస్టపైన, పురాతన సాంఘీక 
అవగాహనపైన పునఃవిచారణ జరుగుతూ ఉంది. పశ్చిమ దేశాల్లో కూడా కొంతకాలం క్రితం అదే జరిగింది. 
వీటన్నిటికీ మూలకారణం సాంకేతికాభివృద్ది అని చెప్పకతపద్దు. 


విలక్షణమైన నూతన ఆసియా సమాజం ఏ విధంగా పరిణామం చెందుతుందో చెప్పలేము. ప్రత్యేక 
ఆసియా సమాజమంటూ ఈ రోజున లేదు. నానావిధాల సాంస్కృతిక లక్షణాలు వున్న ఆసియా ఖండంలో 
చాలావరకు ఏకరూపంతో సులభంగా గుర్తుపట్టుగలికే '' ఆసియా విలువలు'' మా (త్రం వున్నాయి. 21 శతాబ్దం 
తొలి సంవత్సరాల నాటికి ఆసియా దేశాల్లో హాంకాంగ్‌, సింగపూర్‌ల లాగా పట్టుణాలు పెరిగి ' ఆధునీకరణ' 


226 మిసిమి, జులై 18995 


కనిపించే అవకాశం వుంది. ఆసియాలోని యిప్పటి నగరాలు, పళ్ళిమ దేశాలలోని నగర వాతావరణానికి 
అంతగా భిన్నమైనవి కావు, “పళశ్ళిమ'' “ప్రాక్‌ నగరాలన్నీ ఒకే నమూనాలో యిమిడి పోయాయి. 


ప్రస్తుత పరిభాషలో మనం వివరించే ' ' భౌగోళిక గ్రామం'' అనేది? 1 శతాబ్దం మధ్యకాలంలో '' భౌగోళిక 
నగరం' 'గా మారవచ్చు. ఎందుకంటే, మానవ నాగరికత చరి[త్రలో (గ్రామ నాగరికత నుండి నగర నాగరికతకు 
వృద్ది చెందడం మన కాలంలో జరిగినంత వేగంగా యిదివరకెప్ప్తుడూ జరగలేదు. దీనికి (ప్రచార సాధనాల 
సహాయం ఎంతో వుంది. అప్పటికి మనలో ఎవరైనా (బ్రతికి వున్నట్టయితే, విభిన్న (ప్రపంచాల గురించి, 
రెండు ప్రపంచాల కలయిక అసొధ్యమనే దాన్ని గురించిన వాదనలు విన్నట్లయితే, అవి మనకు పరిహాసంగా 
కనిపీస్తాయేమో! 

అప్పటికి ప్రపంచం తన సమస్యలన్నీ సరిస్క రించలేకసోవచ్చు. చరిత్ర ముగింపుకు రాకసోనచ్చు. నూతన 
సంఘర్షణలు ప్రపంచాన్ని గడగడ లాడించనచ్చు, అప్పటి నగరాలు యిప్పుబినూదిరి, వాణిజ్యవాడలు, 
సార్కులు, మురికివాడలు, దేదీస్యనూనకాంచులు, చీకటిదారులతో వుండవచ్చు. నమాజంలో జాతుల 
నుధ్య, లేక భాష, సంస్కృతుల మధ్య వచ్చే, వర్గభేదాలు, అప శ్రతులు తొలగిపోవచ్చు. ఇప్పటి గందరగోళం 
నుండి బ్రతికి బయట సడితేనూ, సర్యానరణ, యితర విధ్వంసాల నుండి రక్షించుకో గలిగితేనూ, భౌగోళిక 
రీత్యా నుననుంతా ఒకే విధమైన గన్యూన్ని చేరనచ్చు. ఎందుకంటే, మార్గంలో ఎన్ని అడ్డంకులున్నా, వాటిని 
దొటి ఆధునీకరణ ఒకే దిశకు సాగిపోతూ వుంది. నునం ఏమనుకున్నా ప్రపంచ ప్రసార సాధనాలతో ముందుకు 
సాగిపోయే మార్కెట్‌ విధానం వేరే విధంగా వుండదు. 

ఈ వ్యాసానికి (ప్రేరణ: 

1 గౌతమ్‌ అధికారి జార్లి వాషీంగ్‌టన్‌ యూనివర్సిటిలో వుపన్యాసము 

2. Future Shock by Alvin Toffler 

3 పర్యావరణ, కాలుష్యంపై గార్డియన్‌ వ్యాసము 

4 Small is Beautiful - Schumacher 

5 ఆంధ్ర దేశంలో సర్కారు జిల్లాల గ్రామాల్లో జరుగుతున్న ప్రచార సాధనాలు 


పాత కొత్తల వారధి 


గతానికి, వర్తమానానికి అనినాభాన సంబంధముందన్నది ఎల్లరకూ విదితమే! 


గతంలో కొందరు మేధావులు రచించిన విలువైన వ్యాసాలను నెలనెలా పాఠకులకు అందించాలని మా 
కోరిక. ఆ రోజులలోని సాహిత్య, రాజకీయ, విద్యా, సాంకేతిక విషయాలలోని ఆలోచనా ధోరణులను 
నేటి తరం వారికి తెలియజేయడమే “మిసిమి” అభిమతం. 
ఆ ఉద్దేశ్యంతోనే ఈ సంచికలో 50 సం.లనాడు (శ్రీ, జి.వి. కృష్ణారావుగారు మార్క్సిస్టు దృక్పథంతో 
వ్రాసిన సాహిత్య వ్యాసాన్ని, 66 సం.ల నాటి ప్రముఖ స త్రికా సంపాదకులు | శ్రీ) ముట్నూరి కృష్ణారావుగారు 
స(త్రికా ధోరణులను మ్మ్తోషించి వ్రాసిన వ్యాసం, 80 సం. నాడు (శ్ర అబ్బూరి రామకృష్ణరావు గారు 
వ్రాసిన “కవిత్వం” ను ప్రచురించాము. 
“ఘంటసాల పాటి ఎన్నిసార్టు నింటున్నామో గుర్తుంచుకోలేము - “కన్యాశుల్కం ఎన్నోసారి 
చదువుతున్నామో లెక్కించలేము కదా! 

- సంపాదకుడు. 








కొన్యజగత్తు 
“కాన్యజగత్తు (1944)”' నుండీ = జి.వి. కృష్ణారావు 


ఆధునికయుగం సాహిత్యసిద్దాంతాల్లో ఒయ్యారాలు పోతూ వుంది. మున్నే యుగంలోనూ 
ఇప్పుడు వస్తూ వున్నన్ని సాహిత్య పద్దతులు రాలేదు. ఈ నూతన సిద్దాంతాలను పురస్కరించుకొని 
వస్తున్న సాహిత్యం నేటి పాఠకుడి కళ్ళకు బయర్ధు కమ్మిస్తూ వుంది. 

ఒకప్రక్కనుంచి కళకోసమే కళ అనీ, మరో ప్రక్క నుంచి సాంకేతికవాద (97౧౫౨౦118౧) మనీ, 
ఇంకా మరో దిక్కు నుంచి ఇం(పైషనిజమనీ, పోస్టు ఇం(పైషనిజమనీ, ఎక్ర్రైషనిజమనీ, 
ఇంకోదిక్కు నుంచి సర్రియలిజమనీ వస్తున్నాయి. కవిత్వాన్ని గూర్చి ఆలో చించదలచుకొన్నవాళ్ళూ, 
సాహిత్యం వ్రాసేవాళ్టూ ఈ సిద్దాంతాలు తప్పక తెలిసికోవాలి. 

ఆధునిక సాహిత్య సిద్దాంతాల్లో ముందు కళకోసమే కళ అనే పద్దతి వచ్చింది. ఈ వాదమే 
సాంకేతికపద్దతికి దారి తీసింది. తరువాతవచ్చిన ఇం(పైషనిజాలు ఎ క్ర్రైషనిజం, ఇమేజిజం, 
క్యూబిజం, ప్యూచరిజం, డాడిజం, స(ర్రియలిజం అనేవి ఫింబాలిజంలో నుంచి వచ్చినవే. 

అసలు ఈ సిద్దాంతాలనే ఉసుళ్ళపుట్ట 1860లో పగిలింది. కళకోసమే కళ అనే సాహిత్యపద్దతి 
మొట్టమొదట (ఫ్రాన్సులో బయలుదేరి వార్‌ పేటర్‌ అనే ఆర్భోయ విమర్శకుడి ద్వారా ఇంగ్రండుకు 
వ్యాపించింది. తరువాత ముప్రై సంవత్సరాలకు మన దేశానికి వచ్చింది. ఈ సిద్దాంతం (ప్రకారం 
కవితా ప్రపంచం భౌతిక ప్రపంచంతో సంబంధంలేక స్వతంత్రంగా ఉంటుంది. కేవలం కళాదృష్టితోనే 
కవితా ప్రపంచంలో విహరించాలి. కవితానుభూతి ఆత్మ ప్రకృతులకు భిన్నమైవుండే దేవుడిలాగ 
సామాజికసిద్దాంతజీవికలకు భిన్నమై ఉంటుంది. కవిత్వం పేరుప్రతిష్టలకూ, ధనసంపాదనకూ, 
నీతి బోధించటానికీ కాక, కేవలం కళకోసమే ఉంటుంది. 


(ప్రస్తుతానికి ఈ వాదాన్ని ఒప్పుకుందాం. అయితే కవిత్వం ఎలా ఉంటుంది? మానవుడు 
తన జీవితాన్నుంచి విడివడి ఆలోచించగలడా? హృదయంలో అతనికి తెలియకుండానే లీనమైన 
అనుభవాలు కళను ఆనందించేటప్పుడు పనిచేయకుండా ఉంటాయా? అసలు అది సాధ్యమా? 
నిజంగా మానవుడు అలా చూడగలిగితే, పప్రాచీనతమములైన కళలను ఎందుకానందించ 
లేకపోతున్నాడు? ఈ (ప్రశ్నలకు సమాధానం లేదు. 

నేను కేవలం కళకోసమే (వాశానన్న అస్కార్‌ వైల్లు యొక్క 'పికృర్‌ ఆఫ్‌ డోరియన్‌గ్రే' కూడ 
జీవితంలోనించి బయలుదేరిందే. ఆ పుస్తకంలోనిది (ప్రత్యేక (ప్రపంచం కాదు, దానిలో (ప్రాపంచిక 
జీవితం, (శ్రేయస్సు, ఉన్నాయి. 'ప్రాపంచికానుభూతి గలిగిన పారకుడే ఆ పుస్తకాన్ని చదివి ఆనందించ 
గలుగుతున్నాడు కాబట్ట యీ వాదన నిలవదు 


ఈ సిద్దాంతం తరువాత వచ్చింది సింబాలిజం. దీనిప్రకారం కావ్యంలో చిత్రింపబడే అనుభూతి 
వ్యక్తికమనీ, దాన్ని శబ్దం ద్వారా (ప్రకటించటానికి సాధ్యం కాదనీ, కేవలం నాదం వల్లను, రంగువల్లను, 
ఆకృతివల్లను (౯0౧౧౧) స్ఫురింపజేయవలసినదేననీ చెబుతారు. ఇది ధ్వనిపద్దతికి చాల దగ్గర్శో 
వుంది. రెండూ వాచ్యార్థంకంటె వ్యంగ్యార్ధమే ముఖ్య మంచాయి. రెంటికీ ప్రమాత, అంటే 
రసికుడు, లేక సహృదయుడు కావాలి. అయితే ధ్వనికారుడి మతంలో కావ్యగతమైన అనుభూతి 
సాధరణీకరణాన్ని వరిస్తున్నది. సింబాలిజం ప్రకారం కావ్యానుభూతి కేవలం వ్యక్తికం. అందువల్ల 
శబ్దాన్ని తిరస్కరించి కేవలం నాదం మీద ఆధారపడవలసి వచ్చింది. కాబట్టి సింబాలిస్టు 
కవిత్వమంతా సాంకేతికమయమై చాలవరకు అర్టంకానిదైనది. 





228 మిసిమి, జులె 1995 


తరువాత వచ్చిన సిద్దాంతాల్లో ఎ[క్ర్రైషనిజం ఒకటి ముఖ్యం. ఈ సిద్దాంతం కాపిటలిస్టులు 
చెప్పే ఆధ్యాత్మికవాదంలోనుంచి మొలకెత్తింది. దీన్ని మొలకెత్తించింది క్రోచే అనే ఇటలీ దేశస్తుడు, 
ఈతని సిద్దాంతం (ప్రకారం జ్ఞానం రెండు విధాలు. ఒకటి ఇం(ద్రియాల ద్వారా లభించేది 
(Logical). రెండు ఇంద్రియాతీతమైనది (Intuitive). ఇం(దియాతీతమైన జ్ఞానం దేశ, కాల, 
ఇం([ద్రియాలకు బద్దమైనది కాదు. ఇది స్వయంజ్యోతి. ఇలాంటి ఇంద్రియాతీతమైన జ్ఞానమే 
కళ. ఈ కళ వ్యక్తికమైన అనుభూతులను |ప్రకటిస్తుంది. ఇది మనస్సులోనే జరుగుతుంది. ఈ 
అనుభవం వ్యక్తికం కావటంవల్ల పునరుక్తం కాజాలదు. కళ దేశకాలబద్దం కాని ఇం(ద్రియాతీత 
జ్ఞానం కావటం వల్ల క్షీణతాభివృద్దులూ, న్యూనతాధిక్యాలూ లేని పరంజ్యోతి. 

అంటే, కాళిదాస భవభూతుల కావ్యాలొక్కటే; నన్నయ తిక్కన కృతులు ఒక్కటే; పెద్దన 
తిమ్మన కావ్యాలూ ఒక్కటే. ఒకటి గొప్పది కాదు, రెండోది తక్కువదికాదు. ఈ మాటవింటే 
ప్రతిపాఠకుడూ, ప్రతివిమర్శకుడూ నవ్వుతాడు. కాని క్రోచే సిద్దాంతమిదే. 

నిజంగా కళనుగూర్చి అతడు (క్రొత్త విశేషాలు ఏమన్నా చెప్పాడా అంటే, యిలా అన్నాడు : కళ 
అంటే ఇం(ద్రియాతీతమైన జ్ఞానం; అంటే వ్యక్తికానుభూతి ప్రకటన; అంటే సౌందర్యం 
సౌందర్యమంటే కళ, ఇలా నాలుగుస్తంభాలాట ఆడతాడు [క్రోచే. 

ఇక ప్యూచరిజం, డాడిజం కేవలం అరాజక సిద్దాంతాలకు సంబంధించిన సాహిత్య సిద్దాంతాలు. 
పూర్వ కావ్యాలను ధ్వంసం చేయటమే (ప్రధానోడ్డేశం. ఇవి పూర్వ కావ్యాలను అర్థం 
చేసుకోటానికికాని, రస స్వరూపాన్ని నిర్దేశించటానికి కాని పనీకిరావు. 

తరువాత స[ర్రియలిజం బయలు దేరింది. బోడితలకూ మోకాలికీ ముడిపెట్టినట్టుగా, ఈ 
సాహిత్య సిద్దాంతం (ఫ్రాయిడ్‌ సిద్దాంతానికి, మార్క్సిజానికి లంకె వేసింది. రాజకీయరంగంలో 
మార్కిజమే ఆదర్శమన్నారు. శృంగారమే అన్నిటికీ మూలమనే ( దీనికి మన దేశంలో భోజుడు 
బీజం వేశాడేవో ననిపిస్తుంది) (ఫ్రాయిడిజం స్వీకరించి అంతరాత్మకు అనుభూతిమీద 
పెత్తన మిచ్చారు. కావ్యానుభూతికి చవుత్కారం, లేక అద్భుతం వతఖ్యవున్నారు. 
ప్రాచీనాలంకారికుడైన విశ్వనాథుడు రసానికి చమత్కారం, లేక అద్భుతం ప్రాణమని ఎప్పుడో 
చెప్పాడు. క్రొత్తదన మొక్కటే రసం కాజాలదు. పైగా, ఈ చమత్కారజీవి అయిన కావ్యాన్ని 
అంతరాత్మ శాసిస్తూ వుండటంవల్ల పాఠకుడు కావ్యాన్ని ఆనందించ ల్లేకపోతున్నాడు. ఈ 
అంతరాత్మతో వ్యక్తిత్వం ఏకచ్చ(త్రాధిపత్యంగా ఏలుతూ వుంది. సాధారణీకరణం తొల గిపోతున్నది. 

పైగా, ఈ సిద్దాంతం కావ్య పరిణామాన్ని తెలుపలేకుండా వుంది. 

ఈవిధంగా 1860నుంచి 1930 దాకా వచ్చిన యీ సిద్దాంతాలు కలుపు మొక్కలు పెంచటానికి 
వచ్చినవే కాని పూర్వ కావ్యాలనుకాని, ఇప్పటి స్వరూపాన్నికాని, ముందు రాబోయే కావ్య 
స్వరూపాన్నికాని అర్ధం చేసికొని ఆనందించటానికి తోడ్దుడటం లేదు. ఇవన్నీ అహానికి (ప్రాముఖ్యం 
ఇస్తూ వున్నాయి. 

అయితే కవిత్వం యొక్క స్వరూపం ఎలా అర్ధమౌతుంది ? దీనికి మార్గంఉందా? ఈ 
విషయమే ముఖ్యం. 

శబ్బాత్మకమైన భాషతో కావ్యం నిర్మితమౌతుంది. ఏ సిద్దాంతాలు ఎలా చెప్పినా, భాష 
సామాజికజీవనంతో వచ్చింది. సామాజిక జీవనం లేక భాష ఉండదు. పరస్పర అభిప్రాయాలు 
తెలిసికోవలసిన ఆవశ్యకం ఉన్నప్పుడే భాష ఉంటుంది. ఈ ఆవశ్యకం సామాజికజీవనం ఉన్నప్పుడే 


మిసిమి, జులె 1995 229 


వస్తుంది ఏ విషయాన్నైనా ఆలోచించటానికి, ఆలోచనాశక్తీని పెంపొందించటానికి భాషే ముఖ్యం, 
భాష లేకపోతే మానవుడు ఆలోచించ లేడు. 


సామాజిక జీవనంతో ఉత్పన్నమైన భాష సమాజంతోపాటే మారుతూ వుంటుంది. శబ్దం 
నశించదనే వీమాంసకుల స్పోటకసిద్దాంతాన్ని యీ విషయంలో ఆదరించటానికి వీల్లేదు, 
పూర్వపు తెలుగు ఇప్పటి కెంత నాశనమయింది? తెలుగులో తూర్పు పడమర శబ్దాలున్నాయి; 
తతిమ్మా రెండు దిక్కుల్నీ తెలియజేసే శబ్దాలు నశించాయి. 


అసలు కళ అనేదికూడాసామాజిక జీవనం ఉన్నప్పుడే ఉంటుంది. సామాజిక జీవనం లేకపోతే 
కళ అనేదే వుండదు చీమలూ, తేనెటీగలూ సామాజిక జీవులు కాబట్టి వాటికి కళ ఉంది. జూలియన్‌ 
హక్షీ చీమల్నిగూర్చి వ్రాస్తూ, సామాజికజీవులు కాబట్టి వాటికి కళ ఉన్నదన్నాడు. 


మానవుడు సామాజికజీవి కానట్లెతే, భాష కళ, కావ్యం ఉండేవి కావు. వ్యక్తిత్వం ఉండేదికాదు. 
అతడు జంతువులాగానే, కేవలం శారీరకంగానే, ఇతరుల కంటె భిన్నుడుగా కనిపించేవాడు. కళకూ, 
కవిత్వానికీ హేతుభూతమైెన సమాజం ఎల్లకాలం ఒక్కరీతిగా ఉండదా... దీన్ని అంతా 
అంగీకరిస్తారనుకుంటాను. ఈ సమాజంతోపాటే మానవుడి అనుభూతి మారుతూ వుంటుంది. 
(కొత్త అనుభూతితో ప్రాత అనుభూతి మీద మానవుడు కొంతవరకే సానుభూతి చూపించగలడు. 
ఈ సానుభూతి రెండనుభవాల భేదాన్ని బట్టి వుంటుంది. వెనకటిరోజుల్లో, ఆనాటీ సమాజానికి 
బుగ్వేదం కావ్యం. ఈరోజున దానిలోని బుక్కులకు అద్ధం చెప్పుకోగలిగినా, కవిత్వమని 
ఆనందించలేము ఈ విషయ మన్ని కళలకూ అన్వయిస్తుంది. (ప్రాచీన కాలంలో చిత్రకారుడు 
లేడిని రెండుకాళ్ళతోనే చిత్రించాడు ఆ బొవ్మును చూచి ఆనందించటం వునవల్ల 
సాధ్యపడుతుందా? 


ఈ అనుభూతి భేదంవల్లనే పూర్వ కావ్యాల్లో ని ఒక (ప్రత్యేకరసం ఆధునికులకు మరొకరసం 
కావచ్చును నాచనసోముడు వ్రాసిన ఉత్తర హరివంశంలోని '' జడలు కంపలువట్టి జరుగనీకున్న'' 
అనే సీసపద్యం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారికి నవ్వు తెప్పించింది. నిజంగా ఆ పద్యం కేవలం 
కరుణరసఘట్టుం లోనిది 


మరో విషయ ముంది మొట్టమొదటి కావ్యాల్లో హాస్యం ఆట్టే కనిపించదు. ఆ రసం మానవ 
సమాజంతో అభివృద్ది చెందుతూ వస్తున్నది అందుకనే |ప్రాచీనా లంకారికులు (గ్రీసు దేళస్టులుకాని, 
మన దేశస్టులుకానీ- హాస్యానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. 


కాగా, ఒకటీ. కళనుగాని, కవిత్వాన్నిగాని సంఘాన్నుంచి విడదీయటానికి వీల్లేదు. రెండు * 
మానవసమాజం మారుతూ వుంది సమాజంతోపాటు భాష, అనుభూతి, కావ్యం మారుతూ 
వస్తున్నాయి. ఈ మార్పును అంగీకరిస్తేనేకాని అన్ని యుగాల కావ్యాలనూ అర్ధం చేసుకోటానికి 
కాని, కవిత్వతత్త $౦ కొంత గ్రహించటానికి కాని వీలులేదు. 


అయితే, సమాజం ఎందుకు మారుతున్నది? ఇదివరకు ఎలా మారింది? ఇకమీద ఎలా 
మారుతుంది? ఈ విషయాలను తెలిసికొంటే కవిత్వం సంగతి కూడా తేలుతుంది. 


ఈ మార్చును వివరించ గలిగింది చారిత్రిక భౌతిక సిద్దాంత మొక్కటే. కొంతమంది 
మార్కు చెప్పిన యీ సిద్దాంతం సాహిత్యానికి ఏ మాత్రమూ అన్వయించదంటారు ఇది 
పొరపాటు సూడో మార్కిస్టుల్లాగా భౌతిక సిద్దాంతాలను అన్వయిస్తే ప్రయోజనం లేదు. 


ఆచార్యనాగొర్జున నుధ్యనుకకొ రిక 


ప్రథను పరిచ్చేదం- ప్రత్యయపరీక్ష 
= రాజగోసాలరావు 


చత్వారః ప్రత్యయా హేతుశ్చాలంబన మనంతరం 
తథైవా ధిపతేయంచ ప్రత్యయోనాస్తి పంచమః॥ 

(ప్రత్యయాలు నాలుగు - హేతువు, ఆలంబనం, అనంతరం, అధిపతి. అయిదో 
(పత్యయంలేదు, 

ప్రపంచ పదార్థాలను యథార్థాలుగా పరిగణిస్తూ అవి కార్యకారణ సంబంధం ద్వారా ఉత్పత్తి 
అవృుతాయంటూ కార్యకొరణాలు ఒకే పదార్ద పరిణామాలుగా వివరించే సాంఖ్యుల సత్యార్యవాద 
పర్యవసానమయిన స్వతోత్సత్తినీ; కారణానికి భిన్నంగా కార్యముత్తత్తి అవుతుందనే వైశేషికుల 
ఆరంభవాద పర్యవసొనమయిన పరతోత్పత్తినీ పరీక్షించి ఉత్పత్తి అవుతాయనుకొనే పదార్థాలు 
స్వతహాగాగానీ, పరతహాగాగానీ, రెండు విధాలుగాగానీ, అహేతుకంగాగానీ ఉత్పత్తి అయే అవకాశమే 
లేదు కనుక అటువంటిీవెప్పుడూ ఎక్కడా ఉండవని వివరించి, ఆవిధంగా పదార్థాలు ఉత్పత్తి 
అవుతాయనటాన్ని పూర్తిగా తిరస్కరించాడు ఆచార్యుడు, 

ప్రపంచ పదార్థాలు యదార్థాలుగావంటూనే కార్యకారణ ఉత్పత్తిని తిరస్కరిస్తూనే ప్రత్యయాల 
ద్వారా ఉత్పత్తి జరుగుతుందనే హీనయానుల (విభాజ్యవాదులు', అభిధార్మికులు, 
సర్వాస్తివాదులో, సౌ(త్రాంతికులో) వివరణను రెండో కారికలో పరీక్షిస్తున్నాడు. బుద్దుడు 
పదార్జాలనెవరో సృష్టిస్తారనటాన్నిగా నీ స్వతహాగానో, పరతహాగానో ఉత్పత్తి అవుతాయనిగానీ 
అంగీకరించడని వారు గూడా అంగీకరిస్తారు. బుద్దుడు అహితుకవాదీ కొడు, పదార్థాలు 
అకస్మాత్తుగా అకాళం నుంచి ఊడి పడతాయనడు, పదార్థాలన్నీ ప్రత్యయుళ్చన్నాలన్నాడు. ఈ 
ప్రత్యయం నుంచి ఈ ఉత్పత్తి జరుగుతుంది? (ఇదం(ప్రత్యయతావాదం) చూడండి అంటూ 
సోదాహరణంగొ వివరించాడు. ఆ ఇదం (ప్రత్యయతావాదవేం (ప్రతీత్య 'సముత్సాదంగా 
ప్రతిపొదితవుయింది, ఆవిధంగా బుద్దుడు ప్రత్యయుచ్చత్తిని అంగీకరిస్తాడంటారు. దానినే 
బుద్దఘాషుడు- “(ప్రపంచ నిరంతర సంభవనానికి దేవుడో, బ్రహ్మో కారణం కాదు. హేతు 
సంభార ప్రత్యయాల ద్వారా ప్రపంచంలో ధర్మాలు |ప్రవర్తిస్తుంటాయి'' - అంటూ వివరించాడు, 
బౌద్దం ప్రాథమిక స్థాయిలో (హీనయాన) ఆవిధంగా (ప్రసంచ పదార్థాలను వివరించటాన్ని 
(ప్రమాణంగా అరిగీకరిస్తూ “అతీత శక్తుల వీద ఆధారపడకుండా (ప్రపంచ యథార్థాలను, 
అనుభవాలను వివరించటం వల్లనే బుద్దుడు హేతువాది అవుతాడంటాడు రాధాకృష్ణన్‌”. బుద్దుని 
సహేతుక వివరణనుగానీ, అనవసరవుయిన విషయాలమీద చర్చలను అప్రయోజకాలుగా 
( అవ్యాకృతాలుగా) తిరస్కరించి అత్యవసరవుయిన ఆనుభవిక అంశాలవై పు దృష్టి 
మళ్లించచాన్నిగా నీ, దుఃఖాన్ని అత్యంత ప్రధాన అంశంగా గ్రహించటాన్నిగా నీ ఎవరూ కాదనలేరు. 
అయితే బుద్దుని ఉపదేశాన్ని అరం జేసుకొని వివరించటంలోనే అభిప్రాయ భేదాలు 
బయలుదేరాయి- బొద్దం శాఖోపశాఖలుగా చీలిపోయింది. 


మిసిమి, జులె 1995 231 


హీనయాన బొద్దులు బుద్దుని ఉపదేశమందించే పదాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆ 
పదొలను విభజించి విశ్లేషించి వాటి ద్వారా |ప్రతిపాదితమయ్యే సూక్ష్మ ధర్మాలను యధథార్థాలుగా 
గ్రహించి అవి అనుక్షణమూ పొందే నిరంతర పరివర్తనను నిరూపించి (ప్రపంచ పదార్థాల 
అయధథాళ్లతను నిరూపించటానికి ప్రయత్నిస్తారు. అవిద్యా మూలకంగా సాగే ఈ పదార్థ క్షణిక 
ఉత్పత్తి లయాలు ఏవిధంగా పరస్పరం ఆధారపడుతూ ఉంటాయో |ప్రతీత్య సముత్సాద 
విశ్లేషణద్వారా వివరిస్తారు, (ప్రతీత్య సముత్పత్తి (ప్రత్యయాల ద్వారా సంభవించే ఉత్పత్తి కనుక 
వారి వివరణలో ప్రత్యయం (ప్రముఖ స్థానమాక్రమిస్తుంది. 

ముందుగా (ప్రత్యయం కారణంగొదనే విషయం స్పష్టంగా గ్రహించుకోవలసి ఉంటుంది. 
హీనయానులు గూడా మూలము-హేతువు- కారణం- నిదానం- ప్రత్యయం వంటి పదాలను 
సమౌొనార్టకాలుగానే ప్రయోగిస్తారు. అయితే వాటికి ఎటువంటి శాశ్య్వతత్వమభ ఉండదు. అవి 
అన్నీ క్షణికంగా సంభవించే ప్రతీత్య సముత్పత్తిలో శ్షణోకంగా ఉండే ఆధారాలే, యథార్టవాదుల 
కార్యకారణ వాదంలో కార్యమూ శాశ్వతమవుతుంది, కారణమూ శాశ్వతమనవుతుంది. వాటీ 
సంబంధమూ శాశ్వతమవుతుంది. అదే కారణం నుంచి అదే కార్యం (ఫలితం) రావలసి ఉంటుంది. 
అదే ఫలితానికిప్పుడూ అదే కారణం మూలం గావలసి ఉంటుంది. ఆవిధంగా యథార్ధవాదుల 
కార్యకారణ వాదంలో కార్య, కారణాలు- వాటి సంబంధాలు నిశ్చితాలు, నిర్గీతాలు అయిపోతాయి. 
అయితే హీనయాన బొద్దుల (పత్యయాలకు వాటి నే పేరుతో పిలిచినా. అటువంటి 
నిశ్చితత్వముండదు. (ప్రపంచంలో సంభవించే ప్రతీత్య సముళత్చత్తి సంబంధాల వివరణకు గాను 
వారు 24 ప్రత్యయాలను అంగీకరిస్తారు. సందర్భాన్నిబట్టి అవసరాన్నిబట్టి ఆయా పరిస్థితులలో 
అవి ఉత్పత్తికి ఉపకరిస్తాయి, అటు తరువాత అంతరించిపోతాయి. ఆ ప్రత్యయాలనుంచి అవే 
ఉత్పత్తులు సంభవించి తీరాలనే శాశ్వత సంబంధమేమీ వాటి మధ్య ఉండదు. 


హినయానులు ''ప్రత్యయి', ''ప్రతీత్య' పదాలను సమానార్దకాలుగానె ప్రయోగిస్తారు. 
(ప్రత్యయపదాన్ని (ప్రతి*ఆయగా, ప్రతీత్యపదాన్ని |ప్రతి+ ఇత్యగా విడదీసి ఉత్పత్తికి ఆధారమయే 
మూలధర్మంగా వివరిస్తారు. ఉత్పత్తికి ఉపకరించేది ప్రత్యయం. (ప్రత్యయ- ఉత్పత్తుల మధ్య 
సన్నిహిత సంబంధముంటుంది, ప్రత్యయం లేకుండా ఉత్పత్తి జరుగదు. ఉత్పత్తి సంభవించని 
ధర్మం (ప్రత్యయం గాబోదు. ఆ సంబంధంవల్లనే (పత్యయాన్ని ప్రత్యయ ధర్మమంటారు, ఉత్తర్తిని 
'ప్రత్యయుత్పత్తి ధర్మమంటారు, వాటి సంబంధమే (ప్రతీత్య సముత్పత్తి. ప్రతీత్య సముత్సాదాన్ని 
ప్రతీత్య- సమ్‌- ఉత్సాదంగా విడదీసి ప్రథ్యయంవల్ల - దానితో కలిసి (సమ్‌) సంభవించే ఉత్పత్తిగా 
వివరించి (ప్రత్యయ- ఉత్పత్తుల మధ్య ఎటువంటి అంతరమూ ఉండదని వివరించటానికి 
ప్రయత్నిస్తారు. ఆవిధంగా (ప్రత్యయం ఉత్పత్తికి దోహదం జోస్తూ తనతోపాటు కొనసోగేవిధంగా 
వర్తిస్తుంది, అందువల్లనే అనుక్షణమొ ఉత్పత్తి భంగాలకు లోనయే ధర్మాలు నిరంతరంగా 
అవిచ్చిన్నంగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తాయని హీనయానులు వివరిస్తారు. ఆవిధంగా 
ప్రత్యయ- ఉత్పత్తి, 'ప్రతీత్యసముళ్చత్తి (ప్రపంచ పరివర్హనాత్మకతను (ప్రదర్శిస్తూ బుద్దుడు భావించిన 
ప్రావాహికతకు (ప్రతిరూపమవుతుందంటారు. అంతేకాక తీవ్రవాదాలను పరిహరించి బుద్దుని మధ్యే 
మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందంటారు. |ప్రతీత్య సముత్సాదంలోని '*ప్రతీత్య'' పదం శాళ్వతో 
అహేతుకీ' విషముహేతు, నశవర్తివాదాలీ? వంచి తీవ్ర వాదాలను తిరస్కరిస్తే '“సముత్సాదం'' 
అనే పదం నాస్తిక, ఉచ్చేదో, అక్రియావాదాలను తిరస్కరిస్తుందని వివరిస్తుంది ' విశుద్రిమగ్గ' 

ఆవిధంగా ప్రత్యయాలు హీనయానంలో (ప్రముఖ స్థానం పొందుతాయి, వారంగీకరించిన 


24 (పత్యయాలలో ఉత్పత్తికి అత్యంత (ప్రధానాలుగా నాలుగు (ప్రత్యయాొలను - హౌతువు, ఆలంబన, 


232 మిసిమి, జులె 1995 


సవునంతర, అధిపతిప్రత్యయాలను- ఆభిధార్మికు లంగీకరించారు. ఆ సం(ప్రదాయాన్నే 
సర్వాస్తివాదులు కొనసాగించారు”. ధర్మాల/ క్షణిక ఉత్పత్తి స్టితి/ లయాలకు ఆధారంగా వాటిని 
స్వీకరించారు. 


సముత్పత్తి అవిద్యతో ప్రారంభమవుతుంది. అంటే ఈ [ప్రపంచమూ దానిలో 
పదార్హాలు- ధర్మాలు- ఉత్పత్తి స్టితి లయాలు అన్నీ అవిద్యామూలకాలే. అంటే అజ్ఞానం వల్ల 
యథార్జాలుగా (గ్రహించుకొనేవే. దానిలో ఒక అంశమే ప్రత్యయ ధర్మాలు, ప్రత్యయుళ్పత్తులు- 
వాటి పరస్పర సంబంధాలు హేతువును ఉత్పత్తికి మూలమనే అర్జంలో స్వీకరించారు" అది 
ఉత్పత్తిని సంభవింపజేస్తుంది (నిర్వర్తకం). ప్రత్యయధర్మం ఉత్పత్తి ధర్మాన్ని సంభవింప జోయటం 
వల్ల హేతు ప్రత్యయమనవుతుంది ఏ ఉత్పత్తి అయినా ఇతర పదార్థాల మీద ఆధారపడితే ఆ పదార్టం 
ఆలంబన ప్రత్యయం చక్తుర్‌ జ్ఞానానికి రూపం ఆధారమవుతుంది ఆవిధంగా రూపం ఆలంబన 
ప్రత్యయమవుతుంది ఉత్పత్తి ధర్మం సంభవించగానే ప్రత్యయధర్మం నశించిపోతుంది మొలకెత్తగానే 
విత్తనం నశించి పోతుంది. అయినా అది మొలకలో కొనసాగుతుంది అందువల్లనే వేపవిత్తనం 
నుంచి వేహమొక్కే వస్తుంది. అది వేపచెట్టే అవుతుంది. ఆవిధంగా కొనసాగటం అనంతర ప్రత్యయం. 
(ప్రత్యయాలన్నీ సమన్వయాత్వకంగా ఉత్పత్తి సంభవించటానికి ఉపకరించేది అధిపతి (ప్రత్యయం. 
ఈ నాలుగు (ప్రత్యయాలను (ప్రధానాలుగా అంగీకరించి మిగిలినవాటిని వాటిలో అంశాలుగానో 
అనుబంధాలుగానో పరిగణించారు. ఈ |ప్రతీత్య సముత్పత్తి ఆద్యంత రహితంగా కొనసాగుతుందని 
గుర్తుంచుకొన్నప్పుడు (ప్రపంచంలో (ప్రతి అంశవవూ సంస్కారరూపంలో కొనసాగుతూ 
ఉత్పత్తిలయాలకు ఆధారమవుతుందనే అవగాహనం గలుగుతుంది 
ఈవిధంగా అన్నిటినీ ధర్మాలుగా విశ్లేషించి వాటి నిరంతర సంక్రమణాన్ని (ప్రత్యయ - 
'ప్రత్యయుత్చత్తి ధర్మాల ద్వారా వివరిస్తూ అదే బౌద్ద ధర్మ ప్రతిపాదకమవుతుందనటమెంతవరకు 
సమంజసమో ఆచార్య నాగార్జునుడు పరీక్షిస్తున్నాడు'' 


[గ కవిత్వము. అబ్బూరి రామకృష్ణరాళ్టు ల 
తీవ్ర తరమగు (గ్రీష్మసందీపి కలన సమ్మదాశ్రు కణముల రాల్పలగం లేక 
సస్యహీనమ్ములయిన భూస్టలుల రీతి, ధరణిపైం జల్లు చిన్న విత్తనము జూచి 
అగ్నీ సంతప్తమైన గృహమ్ము భాతి లేత కాంతుల సొచు వల్లికను జూచి 
చందురుడు లేని యా యాకసమ్మువోలె పర్షముల డాయ మొగ్గ జొంపముల6 జూచి 
ఇతరుల సుఖమ్ముల సమన్వయింపలేక్క స్పర్శుమా(త్రన కందు మవ్వమ్ము లరసి 
రాలనైనను గరగింపం జూలు నట్టి దళ దిశామోద రచిత మోదనముం జూచి 
గద్గద శ్రుతి మృత్యులోకమ్ముం బేర, (ప్రసవ పరిమళమును గొంత వడి దృశించి, 
నీడ్వబడు జంతువుల గని యేడ్వలేక్ష (క్రొత్త భావమ్ములన్‌ గయికొనగలేని 
ధన మదము చేత మత్తిల్హు మనుజకోటి హృదయములతోడ కవితా పరిశ్రమలను 
నాశ్రయించుటహేయమౌ ననరలేక జేయు వారల హస్తంబు జేరనీవు 
మృదుల గళముల నెత్తి కోయిలలు పాడు చూపు దైన్యంబు6 గన్నారం జూచినాడ 
గీతముల కర్దముం జొప్పుం జేతగాక చకితవై నీవు నిల్సిన సరణి గాంచి 
దినదిన మపూర్వమై తోచు దినక రోద లేఖినీ! విషయమున జలించినాండ ! 


యంబువెలిబుచ్చునట్టి సోయగముం గాంచి 


కృష్ణాపత్రిక 1914 సెప్టెంబర్‌ 28) 


Printed, Published and Edited by ALAPATI RAVINDRANATH at Kala Jyoth: ProcessLtd 
1-1-60/5, Iftekar Mansion Lane, RTC X Roads, Musheerabad, Hyd-20 
Ph 7612436, 7612337 


Editorial NEST 
Plot No_337-A, Road No. 10, Jubilee Hills, Hyderabad-500 033. Phone 247717 


TTT Te itt rat Rei గాగరనోయత రాత 
ఇ 
prepa 
REEL 2 fey hg? 
¥ న 
,| తపో వ్‌ 0,4 if 

ఖో bi ఖ్‌ 


య. 
॥ 
రో టం 





MISIMI/ మిసమి [| 2906.10.:45042/90 * Telugu Monthly, Hyderabad-500 020 


Postal Regd NoH/SD/191 
a i 
స (స. వ్‌ ల 
Grams: ART PAPER’ HYD. Phone Nos. : 203117, 
Fax: 040-203117 202768 





TTAL PAPER AGEN 


33, Abids Shopping Centre, Near Hotel క క 
Chirag Ali Lane, Hyderabad-500 001. 





Wholesale Distributors: 
J.K. Corp Ltd., Mansarovar Paper & Industries Ltd., 
Pamwi Tissues Ltd, 


Dealing in: 
Maplitho (Super High Bright), Pulp Board, Art Board, 
JK Bond, Duplex Board, Triplex Board, 
HG Duplex Board, Tissue Paper, Butter Paper 


ASSOCIATE: 


RAM TRADING COMPANY 


Wholesale Distributors: 
Madhya Bharat Papers Ltd., Master Cote, 
Nath Pulp & Paper Mills Ltd., 
Kanoi Paper & Industries Ltd., 


Dealing in: 

MB Creamwove, MB Ledger, M.C. Art Paper, 
M.C. Chromo Paper, M.C. Art Card, Nath ‘Art Paper, 
Nath Chromo Paper, Nath Art Card, 

Kanoi Creamwove Paper, Kanoi Poster Paper. 


